DALI 


(Telangana Long Poem) 
by Dr. Sunkireddy Narayana Reddy 


అంలి (తెలంగాణ దీర్భ కవిత) 
డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


మొదటి ముద్రణ : జూలై 2001 
రెండవ ముద్రణ : జులై 2016 
వెల: రూ. 30/- 


కవర్‌ డిజైన్‌ : అక్బర్‌, రమణజీవి 
లే అవుట్‌ : వి.శివకుమార్‌, సెల్‌: 9010091024 


ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
ప్రతులకు : 
అన్ని పుస్తక కేంద్రాలు, 


డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 
ప్లాట్‌ నెం.69, సాయినగర్‌, దేవరకొండ రోడ్‌, 
నల్లగొండ - 508001, తెలంగాణ. 


సెల్‌: 9885682572, 9676141814 
Email: narayanareddy.sunkireddy @ gmail.com 


అయ్యాల 

గా కోస్తా మృగాల కోరలకు 
బలయిన 

మున్నూట డెబ్బై మంది 
మా వీరులకు 


ఇయ్యాల 

గీ ఏల్చడిల బతుకు లేక 
నిండు పానం నిలువునదీస్మున్న 
రైతన్నలకు 

నేతన్నలకు 


కె. శ్రీనివాస్‌, హెచ్‌ఆర్మె 

జింబో (మంగారి రాజేందర్‌) కాలువ మల్లయ్య 
రేడియమ్‌గుడిపాటి బోధనం నర్సిరెడ్డి 
ఎ.సురేంద్రరాజు వేముల ఎల్లయ్య 
డా॥నోముల సత్యనారాయణ ఎస్‌.రామకృష్ణ 
వేణూ సంకోజు స్కైబాబ 
ఎ.సుధాకర్‌ రావు అయిల సైదాచారి 


పగడాల నాగేందర్‌ లను యాజ్జేసుకుంటున్న 


సూరేపల్లి మనోహర్‌, 
జి.వెంకట కృష్ణ 
కాసుల ప్రతాపరెడ్డి 
బైరెడ్డి కృష్ణారెడ్డి 
నాళేశ్వరం శంకరం 
అక్బర్‌ 
కె.మోహన్‌ రెడ్డి 


“దాలి లోకి 


దాలి (తెలంగాణ దీర్హ కవిత) 1-85 
తెలంగాణా వాదానికి కవిత్వరూపం-కె. శ్రీనివాస్‌ 36 
కణకణ మండే వేదన - తెలంగాణా - హెచ్చార్కె 42 
తెలంగాణా తత్వ విచారం - దాలి - ఎస్‌. రామకృష్ణ 45 
కాసుల ప్రతాపరెడ్డి 50 
విభిన్న రసాల సంఘర్షణ, సంయోజన 'దాలి” - సూరేపల్లి మనోహర్‌ 56 
కాలువ మల్లయ్య 56 
YOURIS THE POET OF THE LAND - జి. వెంకటకృష్ణ 57 
రేడియమ్‌ 58 
తెలంగాణ కయిత 'దాలి” 59 
పడాలజోగారావు 60 
శ్రీదాస్యం లక్ష్మయ్య 60 
సీ హెచ్‌. ఆంజనేయులు 60 
తెలంగాణ దీర్భ కవితలు : పరిచయం 61 
శంకర్‌ 61 


ధర్మాగ్రహ ప్రకటన “దాలి” - జింబో (మంగారి రాజేందర్‌) 62 


అంత 


తాడెత్తు కెరటాలుండవ్‌ 
పిడికెలు సప్పున సల్లారుతయ్‌ 


గుడిసెలు బతుకమ్మల్లా తేలిపోవ్‌ 
చెద మట్టిలో కలిపేస్తుంది 


మొండెం రెక్కలు అతుక్కునే వుంటయ్‌ 
కుండలు పటీల్మంటయ్‌ 


హాహాకారాలుండవ్‌ 
మూల్లు ఏ కెమెరాకు పొర్లిన శోకం కాదు 


ఉబ్బిన శవాలుందవ్‌ 
గత్తర వాసన గుప్పుమంటది 


మబ్బులు శిన్నబోతయ్‌ 
కాకులు అరుస్తయ్‌ 


ఉప్పుదిన్న మీడియా 
కంటినిండ కూర్చట్లు 


దాలి 


నదులు నడిచిన నేల 

నంది నడిచిన నేల 

నాగల్ల కోండ్రల్ల తానమాడిన నేల 
నేడు మిగిలేనులే జంగమోని పాత్ర 


నోరు దెరిచిన యాల 

నోటికిందనే జాలు 

మొదలేసిన సాప బుడిగ జంగాలం 
కోలాటమాటల్ల జడకుచ్చు మన పాట 
ఆగిపోయిన కోల 


లేచిపడిన లేత నెత్తురు 


కొమ్ముల పగ్గం గటు తెగంగనె 
గిటు మూదాడు పడ్లోల్లం 

హత్మడీల్‌ గటు పగలంగనె 

గిటు మెడ సంకెల పడ్లోల్లం 
దేశమంతట బారసాల 

నా కింకా చెరసాలే 


నాల్మె సుట్టు తాదు 
పెదిమెలెట్ల పలుకుతయ్‌ 


కండ్ల మీద డేగ 


2 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


కలలెట్ల ఎగురుతయ్‌ 
భుజం మీద రాయి 
మబ్బులెట్ల అందుతయ్‌ 


మనసుబెట్టి యినుండ్రి 
తగులుకింది నేల 
ఉళిక కింది నేల 
ఆపతి పడుతున్నది 


'సొతంత్రం సొతంత్రం” 


యేబైయేళ్ళ పుండు మన తల్లి శెరలు 
కయితగట్టనోడు యెన్నుమీది పుండు 
సర్శారి మాయలో సంకనాకే కుక్క 
“సర్మార్‌' తైతక్కలకు 
అమ్మనిచ్చినోడు 
ఆలినిచ్చినోడు 
పెయిమీద దాతులకు బోయడులేడు 
అర్రు పుండై పురుగులుబడితే ఆయా బాయా 
పెయికింది దెబ్బలకు రాతలెందుకు 


మనిషి పీనె అయితే మతిలేని కాలం 


౧ 


మనసు పీన్లె అయితే మనకెందుకురా? 


గంపలోని మేం దేశంబోతే 


కాల్వలెంట 
ఎదురెక్కి 
నల్లగొండ మీదే 
నిజాంబాద్‌ మీదే 


ఉద్యమ ఊహల ఎత్తుగడల అలలమీద 
అన్ని రంగుల జెండాల రెపరెపల మీద 
తెలుగుతేజం కమ్మని ఎజెండాల మీద 
దూకింది ఇక్కడే 

రాయితీల రతనాల మీద 
దండుబాటల కిటుపక్క మీరే అటు పక్క మీరే 
జలతారు తెరలమీద దిగి 
మా సెల్మల్ల బెదురు బొమ్మలు మీరే 
నల్లబంగారాల రేగళ్ళు వెతుకుతూ 

కరినగరం మీదే వరంగల్‌ మీదే 


ఖండాలెన్నో మీ ఖాతాల కలిస్తే 
శీరికలే మిగిలిపాయె 
చాతీలన్నీ మీ పహణీల్ల చేర్తే 
ఉత్త సేతులే మిగిలిపాయె 


4 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


మా రాళ్ళన్ని 

మీ సిమెంటు లాకర్ల కరెన్సీ అయి 
మా పొలాల మీద సావుగుడ్డలాయె 
చినుకులన్ని 

మీ పొలాల మీద పట్టు బట్టలయి 

మా ముఖాల మీద సింకి బొంతలాయె 


అంగిలేని ఎదుర్రొమ్ముకు కీస 
కానిలేని పాటకు కాంటా 
తలుపులేని మదికి తరాజు 


గింజలకైతేంది 

నీటి సుక్కలకైతేంది 

మబ్బుల్ల మబ్లై 

పొద్దూక గూటికే వచ్చే పచ్చి మావొడు 

నీళ్ళ గూళ్ళిక్కడ లేపినా 

ఒక్క గింజనే పుట్టకు తెచ్చుకునే చీమ మావాడు 


నోట్లే నాల్మె లేనోడు 
తల్లినిడిస్తే తల్లడిల్లెటోడు 


మనిషి మారాకేస్తడు గీ నేలల 
కరేపాకోలె మంచి వాసనొస్తడు 


దాలి 


తెల్లోని మారేశమై వస్తివి గదరా 
గదరోడా 


పచ్చగున్నవని కొలతలేసుకును 
ఇత్తేసి పొత్తు గలిసిన్రు 


నిగనిగలాదేదానివి 
పెంజెరనాకిన పెయివైపొతివి 


రుద్రమ ఖడ్డ ప్రహారాల సరిహద్దువి 
బోస్నియావై పోతివి 

మసిబొగ్గయి పోతివి 

పెయినించే బార్తయి నీల్లు 


పెయి గడగయ్‌ 
బుగులు బడకు తల్లీ 


గాషారంగాలి 


6 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


కాలమిట్లా జేసిపాయె 


సెలయేర్ల దున్మిన మొసల్లెవరని జెప్పుదును 
సెలిమె దగ్గర వాలిన బొల్లి గద్దలెవరని జెప్పుదును 


బందూకుల్‌ పొగగొట్టాల్‌ 
ఓలోల్లయో సిటీల్‌ సిటీల్‌ 


సొనగారి 
ఈగలు వాలి 


పుండ్లు పండిన విచ్చపుదానివైపోతివి 


పెయినించే బార్తయ్‌ నీల్లు 
పుండ్లు గడగయ్‌ 


బుగులు బడకు తల్లీ 


కాశెబోసిన సమ్మకృవి 
నిండు సభల బరిబాతలైపోతివి 


గాజులు పగిలిన సభ 


అయినా గుండె బగలకు తల్లీ 


దాలి 


జెండాల అంచున జెకముక 
నా నేల నేలోతి గున్నదా 


పనసుంచుల సింగారాలేయి 
రంగులద్దిన కొమ్ముల ధిక్కారాలేయి 
కసాయి కత్తుల ఖణ ఖణలు తప్ప 


లేగల్‌ చెంగనాల్లొట్టే పొదుగుల నురుగులున్నయా 
రొమ్ములు ఎండిన ఒత్తులయి 

పసినుసుగుల కేరింతలున్నయా 

కమ్ముకొచ్చిన రూపాయేనాయే 


దాల్లె కాగిన పాల మీగడ బాయె 
కూరాడు కుండల్ల పులిగడుగు రుశిబాయె 
బొక్కల్టినే గిన్నెలొచ్చి 

నా నేల నేలొతిగున్నదా 


8 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


పడగ కింద ముక్కోటి 
కోట్లు మీవి 


పాడువడిన జాడలు 
సోరుప్పు గోడలు 
ఇరిగిన నాగండ్లు 
తెగిన ఆం॥(డైలు 


సందేల బేరల్లాటి తెచ్చిన 
నెలపొడుపులేయి 
నటనమాడిన కోలల్ల 
విచ్చుకత్తుల యిరుపులేయి 


శిరతల్ల అడుగుల్ల 
బడ్గీక కూతల్ల 

శెండాట ఉరుకుల్ల 
జిల్లగోన మెరుపుల్ల 
శిన్నయిన క్రికెట్లు తప్ప 


నా నేల నేలోతి గున్నదా 


బలువూరి కొండన్న సర్వాయి పాపన్న 


సై అంటే సైఅంటు 


దాలి 


ఎగిరి దునికిన రోషాల తాంబూర 
గొల్లసుద్దులేయి మందెచ్చు కథలేయి 
గోసంగి మాతంగి బాగోతులేయి 
కంగాలి సినిమాల జంగిలి పాటల్దప్ప 


బొడ్రాయి పోశమ్మ అమ్మ ముత్యాలమ్మ 
బోనాల గంపల్ల బర్మతేమాయె 


పునాస పులకరింతలేయి 


ఆయిటి కలపటాల పలకరింతలేయి 


గువ్వలెటుబాయె గునుగుపూలేమాయె 
యేమాయె మిటుకిల్లు 


పిల్లి పెసరబాయె 


మినుముల్ల బొబ్బర్ల సంగతేమాయె 
పాలపిట్టేదీ 


పానాలు దీసే పతొచ్చె 
వత్తెంట పురుగొచ్చి 

పురుగెంట బేపారొచ్చె 
ఊర్లకు పురుగు ముట్టె 


10 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


నానేల నేలోతిగున్నదా 
నువ్వడుగుబెట్టిన యాల 


కంచరోళ్ళ కంచంల కండ్లు ఇత్తడి ముద్దలాయె 
కిరు శెప్పుల మ్‌న పూలల్లిన ఆరె లబ్బరు పూవాయె 
సారె కండ్లు మూతబడె 

అంగడి బండ్లునేలకొరిగె 

బాడిసె మొద్దుబారె 

ఈత బరిగెలు వొనంలనే పండిపాయె 

వెదురు నరికిన కత్తి గోడ్లు నరికె 

మగ్గం గుంటలు బొందల గడ్డలాయె 

యెద యెదలో చెదలు 

వూరు వూరోలె ఉన్నాదా 


శబ్దమేదైన ఉయ్యాల వొక్కటే 
నిశ్శబ్దమేదైనా పాడె వొక్కటే 


రంగు వేరైనా సావు వాసనొక్కటే 


పొడ ఆగమాగం 

సాపెన బెట్టిన సముద్రమా 
మెల్కతోనె వున్న 
బండకింద మొలకోలె 


దాలి 


రాయిల జలోలె 
బతికే వున్న 
మహిళో మాదిగో మైనారిటో 
గీట్లు దాటిరి 
గగన ఖగాలయిరి 
నాలిక తెగినోల్లం గని రెక్కలు తెగినోల్లమా! 
కక్ష్యలన్ని కలెదిరిగొద్దాం 
4 
నీల్లు గావాలె 
అన్నాలం పాడు గాను ఎవలసొమ్ము మాకెందుకు 
మా నీల్లే మాకు గావలె 


Unity is temporal 
Diversity is universal 


యెయ్యేళ్ళున్నా యేరు తప్పదు 


కత్తులూదే సయిమ మొచ్చిందో 
దాసిన 

యీర గత్తుల్టిసే సయిమమొచ్చిందో 
లింగ లింగ ఓ లింగ లింగ 
మాటలేని పాట 


వరసలేనీ అడుగు 


12 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


కత్తులా తలపాటు 

కత్తుల్లూసే సయిమమొచ్చిందే 
నీల్లు గావాలె నాయినా 
దూపగొన్న నేల 
దుల్‌దులాశేతులు 

పిప్పిరి పల్లు 

వొడిదిరిగిన బొక్కలు 

నీల్లు గావాలె కొడుకా 


పెంచుడా పెద్దజేసుడా 
శకుని పాశికలు 
దుతరాష్ట్ర కౌగిల్లు 
బాడ్మాద్‌ బమలింకెన్నాళ్ళు 


కంప్యూటరేందో కార్పోరేటేందో 
ఆడ్నెవడ్నో జూసి ఆతలు మాకాయే 
మంది మార్చలమున్న మాకెందుకో అయి 
వేయి పురైల పగుళ్ళ చప్పుడు 

నీల్లు మలిపె సయిమమొచ్చిందో 


దాలి 13 


ర్‌ 
భూమి ఏ మాత్రం కదలదు 
ఏ మీడియాల కంటపడకుంటనే 
బొక్కలు నుగ్గు నుగ్గయితయి 
నుసి కమ్ముకుంటది 
నింగికైనా దెల్వదు 
బంగారు యెన్నులు 
మన్నుల గలుస్తయ్‌ 


ఒక్క కొబ్బరిచెట్టిరిగితే పరిగెత్తె ఫైళ్ళకు 
లక్ష వరెన్నుల శోకం సోకనే సోకదు 


మోసే చేతులగుపించవు 
పాడె ఒక్కటే కదిలి పోతుంటది 


ఏడ్వకుంటనే తలగోరిపెట్టె నాయకుడు అగుపించడు 
కాష్టం అదే అంటుకుంటది 


ఏ ఇసుక తుఫాను రాదు 
పొరల్లోకి పోయే పురా శాస్త్రవేత్త చేయి జంకుతది 


దృశ్యం కాని వీభత్సం 


14 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


డిస్మ్‌ల కాలం డిస్న్మోల కాలం 

డాలర్‌ రథయాత్ర కింద వరి యెన్ను నుగ్గు నుగ్గయిన కాలం 
వేలెడు ఫ్లాపీ ముందు మడి బలాదూర్‌ అయిన కాలం 
కన్నమ్మ సెరలు పడి మడి పురివిప్పితే మార్మెటు మంత్రగత్తె 
యెచ్చమెలిపాయె కరువాయె 

మట్టిని నమ్మిన మొనగాడెపుడో 

మట్టిని నమ్మనోడిపుడు మిలియనీరంట 

కర్రు మాయ 

కాడి మాయ 

యొలువు మాయ 

సలువు మాయ 


Water be the primary element 


of all that exists-Thales 
నీటి నోరు నొక్కితే-తేలిన తూగుటుయ్యల్లు 
నీల్లు నోరు విప్పితే మునుగుతున్నయ్‌ 


భూమి బ్లాంక్‌ చెక్కు 
నీల్లు విలువను రాస్తయ్‌ 


భూములు ఖాళీ తలెలు 
పంచ భక్ష పరమాన్నమిచ్చేది నీల్లు 


సాటలో పడ్డ శిశువులు భూములు 


నొసటి రాత రాసే బ్రహ్మ నీల్లు 


దాలి 15 


అవతలి దేశాలకు విమానం నీల్లు 
బవంతులూ బజార్లూ 

సినిమాలూ డాట్‌కామ్‌లూ 

నీటి అవతారాలే 

నీల్లు లేక కాదు 

నీతిలేక 


బ్లాంక్‌ చెక్‌ నా తెలంగాణా 


నదులు తర్గొస్తే 
జహ్నువులై పుక్కిట పడ్తిరి 
నీటి దొంగల్లారా 
సగరపుత్రుల కాష్టాలగడ్డ పునీతమయ్యేదెట్ల 
కలలనించి జారె కన్నీటి పుట్ట 
నీళ్ళలో మొసలి నీరుడు కాడు 
పుట్టలో పాము 
నీటి యుద్ధం 

6 
తల్లియేరు దీసి మెడల పేగేసి 
మేడలెక్కుతున్రు 
తల్లి పేరు జెప్పి 
పుంజీతం ఆడుతుండ్రు 
నీరొలికే కనుగుడ్లను 


16 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


తరాజులకెత్తుతుండ్రు 
ఇంటి దొంగల పని ఇంతింత గాదయా 


నువ్వు నరికిన గాని నువ్వు నరికిన గాని 
నువ్వు నరికిన గాని 

గరక మన తల్లి 

మల్ల మల్లా యిగురేసే పాట మన తల్లి 
యిగురు యిగురుకు పూత వస్తనే వుంది 
పూతమ్ముకుంటున్న సావుకారెవడు? 


సాని కవుల్నిగని 

తల్లి తల్లడిల్లుతున్నది 

నీల్లు లేక పెదిమెల్ల నె(ర్రెలు 
పదవులకు పానసరం బడతరా 
నీలి మబ్బు మన తల్లి 

పీసు మబ్బు పదవులు 
ఊమ్మింగితే కడుపు నింతదా 


మనిషినేలకు సలాములెందుకు 
అమీబాల నేలకు సలాముజేయుండ్రి 


ఆడెవడో 
అరబ్బు కవంట 


దాలి 


పాలస్తీనా కన్నీళ్ళు తుడవడానికి 
కనైప్పలతోనే 

కర్చీపు నేసిచ్చిండంట 

ఈ కవులేమో 

నా తల్లి కనైప్పలతో 

కార్పెట్లు పరుస్తుండ్రు 


పేడి మూతుల మీద 
రుద్రమ్మ కొప్పు ముడి 

7 
పేరు మారె 
మాట పేగు మారె 
'హైదర్‌ఆబాద్‌ బెజవాడవుతున్నది 
నా తురకల్లారా 
దక్కనీయత రూపుమారుతున్నది 
పాన్లాన్‌ వుగల్‌దానవుతున్నది 
దార్లు మారె 
చెర్లు మారె 
దిల్‌మే పత్తర్‌ ఫేంక్‌ రహీహై 


చార్మినార్‌ కుంగుతున్నది 
నూర్‌ ఖతమ్‌ హోరహీహై 


సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


ఆ రెండు మహానగరాలు మనవేనా 


8 
నీల్లెంట కాల్లకాడికొస్తె 
అయితెమాయనుకుంటి మి 
వలసకొచ్చిన కొంగ 
చెరువు నాదంటదా 


కన్నడిగులొచ్చిండ్రు 
మరాఠాలొచ్చింద్రు 
మార్వాడిలొచ్చిం[డ్రు 
పల్లుమీన పల్లు బెట్టిండ్రా 


సాయమాను కింద సర్దుకున్రు 


ఇసుంట రమ్మంటే 
ఇల్లు నాదంటివి 
పాపమని నీడిస్తే 
చెట్టు నాదంటివి 


అరబ్బోడి ఒంటెవైపోతివి 


చెట్టు పాదుల కలిగడిగినోడు 
కొమ్మలు నావంటే 


దాలి 


చెరువు ఉయ్యాలయినోడు 


అలలు నావంటే 


రెక్క లిప్పుకొన్న 
గింజదే సోటంటే 

విద్రోహ ముద్ర 

విద్రోహ ముద్ర 

విద్రోహ ముద్ర 
నా నేల పేరు లేని దేశపటం అబద్దం 
నా మాట లేని బాష బలాదూర్‌ 
మెలిబెట్టిన యేర్లను యిప్పుకోవాలె 


మాట తీరు మార్చే సయిమమొచ్చిందో 
9 

అరే తుమ్‌ కోన్‌హో మేరా జమీన్‌మే 

పేరు దెల్వదు 

ఊరు దెల్వదు 

మన్ను రుచి దెల్వదు 

ఎద్దడుగుల ఏడు తీర్ల నేల 

పంట నిర్ణయిస్తవా 


Who ae you to set the rules in my land 


దమాఖ్‌ లేదంటావ్‌? 


20 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


కోండ్ర తెలువదంటావ్‌? 

నన్ను కవిని సుత కాదంటావ్‌? 

సాలు జాగా కోసం తలలు పగులగొట్టెటోన్ని 
తలాపు జాగ కోసం తలనిచ్చేటోన్ని 


ఆటనాది పాటనాది ఓటు నాది తుపాకి నాది 
కానూన్‌ కోన్‌ బనాయేగా? 
రంగేదేతైనేం 
10 
ఎవడురా నాకు నడక నేర్పింది 
భూమిని గిర గిరా తిరగమని నేర్పిందెవడురా 
గింజ రాగాలు తెలుసు 
గింజ కాలాలు తెలుసు 
గింజ నా వెచ్చని దుప్పటి 
మట్టి దేహం నాది 
మట్టి భాష పురిటినాడే ఎరుక నాకు 


ఎవడురా నాకు నాగలి నేర్పింది 

జొన్నంబలి జొన్నగట్క 

శ్రీ నాథుడు ఈసడించక ముందే 

కాటన్‌దొర పుట్టకముందే 

దేశ దేశాల దొరలు దేబిరించిన ధాన్యం నాది 


దాలి 21 


మట్టితో మాట్లాడినోన్ని 
పాకాల పుట్టుక 

నీళ్ళతో జోలి చెప్పినోన్ని 
రామప్ప పురుడు 


నేల నేలంతా పయోధరాలు పచ్చని బంగారం 


మీ భూములు కాల్వల మొకం చూడకముందే 
పెండ్లిపాకల నాది 
రుద్ర సముద్రం నాది 
ఉస్మాన్‌ సాగర్‌ నాది 
హిమాయత్‌సాగర్‌ నాది 
ఎవడురా నాకు నాగలి నేర్పింది 
11 
కక్నయ్య అంటే మోటోన్ని 
శిన్నమ్మ అంటే శిన్నబోతరు 


నా బాసలో కలలొస్తే 


పెదవుల్ల నవ్వులు శెవులల్ల ఈటెలు 


శిశుత్వం లేని భాష 
శిశ్నత్వం లేని భాష 


22 


సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


పాలిపోయిన భాష 
ఎండుటాకుల భాష 
ఆత్మలేని భాష 

పరమ 'నాగరికో భాష 
కరకరమనే నోట్లభాష 
తల్లిలేని 

దగ్గర్తనంలేని 
సరిగమల్లేని.... 


దాస్మునేవాడే 
దాస్ముంటడు 
మర్మంయున్మ 


ముఖమే మా ముచ్చట 
ఓనమాలెందుకు 


కటితంత్రి నా నాల్మె 
నది నదక నా బాస 
ఏడు రంగుల మాల 


మనసుకి మాటకి మధ్య 
ఫిల్టర్‌లుండవ్‌ 


కత్తెర్లుండవ్‌ 


దాలి 


ఆడదీ అంతే సూదరోల్లంతే తెలంగాణా అంతే 
పాపం ఓనమాలు 

ఒకరికి ఎస్మలేటర్‌ 

ఓనికి సర్మార్‌ తుమ్మ ముండ్లు 


కానోల్లు 
కానక రాసిన కావ్యాలు పాఠాలు 
ఓనమాలు మర్సిపొమ్మంటున్న 
బడుల్ని కూల్చేయమంటున్న 
పంతుళ్ళనందరినీ ఉరిబెట్టుకోమంటున్న 
గుడ్లనిండ కమ్ముకున్న నీళ్ళతోటి 
అన్నిట్ని అలికి పారేయమంటున్న 
12 

ఎవడురా నాకు పలుకు నేర్పింది 

పలుక నేర్చింది 
సిరిమల్లె సెటు కింది నా పాటకు సముద్రం సలామ్‌ జేయాలె 
కదం తొక్కితే దేశమే గులాం కావాలె 


నేను పదాలు పట్టుకుంటే పిల్లంగోయై గంతులేయాలె 
ఎవడురా నాకు పలుకు నేర్చింది 


ఎంగిలి పద్యాలను పాతేసి 
సోమననై 


24 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


సొంత కైతకు ఆదిని నేను 
ఆది కవిని నేను 

అక్షరాన్ని అమ్మ అన్నవాణ్ని 
ఆలి అనగలిగినవాణ్ని 

యజ్ఞ వాటికల్నించి 

అంతఃపురాల్నించి 

తూగుటుయ్యాలల్నించి 

రాజసభల్నించి 

సూదర్ల తలాకిట్లకు 

తెచ్చింది నేను 

తాటాకుల్ని చించి 

నాలుకల మీద రాసింది నేను 


నవాబు నాల్మెల ముల్లును నేను 
నలిగింది నేను 

వజ్రాయుధాలై మెరిసింది మీరు 

ఉదయినిలై వెలిగింది మీరు 


పాటెన్మ పాటగట్టి 
అయిటెంక గోరి గట్టి... 
అనామకున్ని నేను 
అడుగు కదపకుంటనె అహమహమికలు మీరు 
రథచక్రాలై కవాతును దించింది మీరు 


దాలి 


25 


సికాకోల్‌ సిరుతలకు 
గోదారి ప్రతిబింబాన్ని 


మత్స్య యంత్రంలో చేపను నేను 


బింబాలయి పతాకాల మీద ఎగిరింది మీరు 
పెదవి చిట్లకుంటనే పతాక శీర్షికలు మీరు 


పలిగిన తాళాలం మేం 
దబ్బడం దిగిన గొంతులం మేం 
ఉళికల యింకిన రంగులం మేం 


యింక యింక వాదాలెందుకు 
వాదనలెందుకు 

కట్టిన కయితల్ని తరాజులు మింగినయ్‌ 

తరాజులు పట్టుకున్న చేతులెవరియి? 

13 

గోళం గోలీకాయ అయితదా? 

కంచెలు వద్దు 

నక్షలు వద్దు 

నక్షత్రాలే హైత్తా 0 

తరిద్దాం 


గెట్లు మలిపే జ్ఞాన యోగం 


26 


సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


పొలిమెర గాసేటి 
పోతలింగన్నా 


శిగమూగిన తల్లి 
కట్టమైసమ్మా 
ట్టమై 


తల్లిజాతి నాది 
కడుపు పంటనాది 


యీరునికెల్లిన విల్లు యిరగంగో 
యీరగోల కొసలు నన్నుదాకంగో 
పీర్లదట్టి మెరుపు నన్ను మెరవంగో 
శివలింగ లింగ ఓ శంభులింగ 


పొలిమేర మీదంగ పొలిజల్ల పోంగ 
బలిముద్ద బట్టుకొని ఉరికిరా తండ్రీ 
పాడి ఆవుల మంద మలుపుకా రాంగ 
నెత్తీరబోసుకొని యెంటరా తల్లీ 

14 
“విశాలాంధ్రీ 
తెలంగాణా కదొక వీసాకార్ట్‌ 
డెరీడా నిజం 


దాలి 


27 


“mee 
సరికొత్త పాస్‌పోర్ట్‌ 


వేళ్ళు తంబూరాను మీటితే 
మరణ మృదంగ నాదం 
కమ్మగా పదాల్ని కలిపితే 
బందూకుల మోత 

పాత బస్తీలకు 

ఊరి శివార్లకు 

ఇంకొక ట్రంప్‌ కార్ట్‌ 


భాష ఇప్పుడు బాస కానే కాదు 
పెదాలే పదాల కాష్టాల గడ్డలు 
గమ్మత్తుగా 

బొల్లిచర్మం విశ్వవిపణి పెద్దదర్వాజా 


బల్లిపాటు 

ఉల్ఫెన్‌సన్‌కు మొర పెట్టుకుందాం 
భాష ఇప్పుడు బాస కానే కాదు 
మార్మికత 


28 


సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


మార్మికత ఒగప్పటి కవిత్వ భాష 
ఇప్పుడు ప్రపంచ వ్యాపార భాష 


పదం పదార్థం అనర్థం 

భాష ఇప్పుడు కాల్‌ గర్ల్‌ 
మచ్చుకి... 

సంస్కరణ సరళీకరణ కుగ్రామం 
మానవ హక్కులు స్వర్ణాంధ్ర 
మనసుకు మాయావతారాలు 


నిఘంటువులిప్పుడు నిజంగా బొందల గడ్డలు 
15 

భూమి పూతన కాదు 

రుతువు రుతువుకు 

పూత పూసే మాత 

పాల్టీకి బతకాలి గాని 

రక్తమే గుంజితే 

మరి మల్సూరి బిడ్డా? 


This generation is not the last generation on the earth 


భూమిగ్గింత గంజిబోసినంకే 
పాల్గ్జాగినోల్లం 
ఒంగి దండంపెట్టి ఇచ్చింది దింటం 


దాలి 


29 


ప్రకృతి మాకు యెల్లమ్మ దేవత 
ఆరబోసినంకె మా నాల్కల మీద 


తల్లి సంకలో ఎచ్చగా దాగి 

తల్లి సిప్పను పగులగొట్టిన విద్య 
పడమటోడిది 

పడమటోడి మారేశం నువ్వు 


మీకు తల్లి రొమ్ములు విటకేంద్రాలు 
రొయ్యల చెరువులు 
పత్తిచేలు 
పామాయిల్‌ క్షేత్రాలు 
పర్యాటక కేంద్రాలు 

మట్టి నీకు వర్తకపు సామాను 

నేల నీకు లంజె 

పేగు బంధం లేని పెరడు నీకెందుకు 


పోగులవుతున్న 
నా భూముల మంద 


30 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


అడుగు బెట్టిన యాల 


నలిగిన నేల 
నలుగుర్లకొచ్చేసరికి 
నలుగుబెడుతుండ్రు 


తలం పేరు జెప్పి తలారి ఒకడు 

కులం పేరు జెప్పి పండపెట్టేదొకడు 
మతం పేరు జెప్పి మాటుగాసేదొకడు 
పేద పేరు జెప్పి పాసి పండ్ల దాసరొకడు 


మెట్టు మీదొకడు 
మెట్టుకిందొకడు 
తలనొప్పి మందంటే 
తలబోయే మందిచ్చె 

16 
నిప్పు నివురిప్పుకుంటున్నది 
నీరద్దుతుండ్రు 


నిన్ను నువ్వు విప్పుకోవాలి 
మేడిపండులా 
ఏరేసుకోవాలి పురుగుల్ని 
నినాదం తియ్యటి గోలి 


దాలి 


31 


జెండా పట్టిన చేతుల్ల 
తీర రేఖలున్నయ్‌ 


తలమొదిలి వచ్చినవ్‌ 

తలం మీద బేడీల్ని యాదికిదెచ్చుకో 
కులమొదిలి వచ్చినవ్‌ 

కులం కింది తగులుల్ని తలపుకుదెచ్చుకో 
అగ్రారాల మీద కమ్మ నిజమో 
కమ్యూనిజమో 


మాదిగో మంగలో మాలో 
అందరు మొగికాడికి జేరుతుండ్రు 


గీత ఒక్కటి కాదు 
కూత ఒక్కటి కాదు 


బుల్లెటు దూరిన గుండెలన్ని దేవులాడిన 
అన్ని నా నేల పేర్లే 
ఓటు పడవ నాటు తుపాకి 
దారిని వంచినవో వంచించినవో 
కామైడ్‌ 
ఏరేసుకోవాలి పురుగుల్ని 

17 


32 


సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


కాలానికివతల్నే వుండి 
స్టలాన్ని తాకకుంటనే 
థి 


సలకాలజ్లానాల డిస్మోర్సెస్‌ 
థి ఇ 


కాఫ్కా ఎవడు కామూ ఎవడు మార్చెవడు క్లింటనెవ్వడు 


మా బ్రహ్మముండగ 


స్థల కాలాలతో లేని వాడు 

బొడ్డు పేగు తెగ్గోసుకున్నవాడు 

వేర్లకాడికి వెళ్లమంటున్నడు 

చెప్పలేదంటనకపోయేరు 

స్థల జ్ఞానం లేని వారు మనల్ని పాలించేరు 

మట్టి జ్ఞానం లేనివారు పత్తిత్తుల్నిదించుకునేరు 

మట్టి మర్శం తెలియనివారు మట్టి భక్తులా 
దేశ భక్తులా 


దేహ లిపి అర్థం కాని వాడు ధన్వంతరి? 
మళ్ళీ ఒకసారి భాష 
స్వదేశీ 
18 
అక్కడి గబ్బిలమూ 
ఇక్కడ గండభేరుండమే 
అక్కడి ఊరబందీ 


దాలి 


33 


ఇక్కడ ముళ్ళపందే 


అక్కడి సెకండ్‌ సెక్స్‌దీ 
ఇక్కడ పై కాలే 


అక్కడ లేనిదే ఇక్కడ ఉండాలనేది 


తూము తెట్టెల మట్టి తుట్టె 

ఏగిలిగడ్డ ఎదగొని తన్ములాడుతుంది బిడ్డా 
నాల్మె తెమడగట్టి 

దుక్కి పక్కు మీద పొక్కిన పుండాయె బిడ్డా 
ఎన్నాల్ళీ బొద్దింకతో అలాయి బలాయి 
ఆతలే మిగిలే జెర్రులింకెన్నాల్లు 


నాల్కె గోసినా 
నవాబ్‌ నయం 


పాటను చెరబట్టినా 
పాదుషా నయం 
19 
గా 
అమీబాతోని నన్ను కలిపిందెవడు 
పాడెకట్టెలు పల్లకిని జీసుకుంటోడు 


34 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


సావు బొంతల పాన్సుజేసుకుంటోడు 
అటుచూసి ఇటు బొర్లి 

అటు పెదవి ఇటు పేజి 

నాలుక బదులుగా నాణమైనోడు 


గా 

అమీబాతోని 
జెరంగజేబుతోని 
నన్నంటగట్టిందెవడురా 


అయినోడిదైనా 
కానోడిదైనా 

మా కండ్లు గట్టిన 
కట్టుకథలాసంతకాలు 

మా కడుపు గొట్టిన 
ఇసపుగీతలాసంతకాలు 
మూడుకోట్ల ఏలిముద్రలదే 
ఇంక ఆఖరి తశ్వ 
(1997 - మే 2001.) 


దాలి 


35 


సమక్రలు-అభిప్రాయాలు 


తెలంగాణా వాదానికి కవిత్వరూపం 


సుంకిరెడ్డి నారాయణరెడ్డి దాలి 

తెలంగాణ అస్తిత్వం ప్రత్యేకమైనదని, విశిష్టమైనదనీ, విశాలాంధ్రా, 
దానికోస్తాంధ్ర నాయకులూ తెలంగాణకు వివక్షను, దోపిడీని, అణచివేతను 
అందించారనీ గుర్తిస్తూ-రాజకీయంగా స్వయం నిర్ణయాధికారం, స్వపరిపాలన 
కావాలని (ఈ ఆకాంక్షకు ప్రస్తుత రాజకీయ అనువాదం- ప్రత్యేక రాష్ట్రం) 
కోరుకోవడమే తెలంగాణావాదం. దీన్ని మరింత స్టూలీకరిస్తే-స్టానిక వనరుల 
మీదా, స్థానిక జీవావరణం, స్థానిక సంస్కృతుల మీదా,జీవనోపాధులమీదా, 
జ్ఞాన వ్యవస్థల మీదా స్థానికులకే అన్ని హక్కులు-అన్న ఒక సార్వజనీన విలువ, 
ప్రత్యేక భౌగోళిక సరిహద్దులు కలిగిన సాంస్కృతిక జీవనానికి ఆక్రమణనుంచి 
దోపిడి నుంచి రక్షణ కావాలనే విలువ రూపొందుతాయి. తెలంగాణా విషయంలో 
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గతంగా జరిగిన వలస దోపిడీ, తద్వారా ఏర్పడిన 
సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరాయీకరణను గుర్తించి, దానికి వ్యతిరేకంగా 
వ్యక్తం అయ్యే అభిప్రాయాలు మాత్రమే తెలంగాణ వాదంగా పరిగణన 
పొందుతాయి. అట్లాగని, తెలంగాణకు చెందిన తక్కిన రచయితలను 
మినహాయించడం కాదిది. తెలంగాణకు చెందిన రచయితలలోనుంచి తెలంగాణ 
వాద రచయితలను ప్రత్యేకించడం, తెలంగాణ రచయితలందరూ తెలంగాణ 
వాదులు కారని గుర్తించడం. ఇతరుల దగ్గరనుంచి విమర్శ వచ్చినప్పుడు 


సి. నారాయణరెడ్డినయినా తెలంగాణ వాడిగానే పరిగణంచి కాచుకోవాలి. 


36 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


తెలంగాణ జీవితాన్ని, పోరాటాన్ని, ఆరాటాన్ని చిత్రించిన కథలను, కవిత్వాన్ని 
తెలంగాణ వాదులు (ప్రేమిస్తారు. వాటిని ప్రచారం చేస్తారు. కానీ, అవి తెలంగాణ 
మీద విశాలాంధ్ర దోపిడినో, అంతర్గత వలసవాద దోపిడీనో, తెలంగాణ మీద 
వివక్షనో ఇతివృత్తంగా తీసుకున్నవి కాకపోతే వాటిని తెలంగాణ వాద సాహిత్యంగా 
పరిగణించడం జరగదు. ఇదేమంత సంక్తిష్టమయిన విషయం కాదు. తెలంగాణ 
సాహిత్యానికి, తెలంగాణ వాద సాహిత్యానికి ఉన్న తేదా చాలా స్పష్టమైనది. 
సున్నితమయినది. తెలంగాణవాద ఆకాంక్షలకు భంగకరమయితే తప్ప, ఆ తేడా 
ఘర్షణపూరితమయినదికాదు. 

తెలంగాణ సాంస్కృతిక వేదిక సమన్వయ కర్తలలో ఒకరైన సుంకిరెడ్డి 
నారాయణరెడ్డి “దాలి పుస్తకరూపంలో విడుదలయింది. సాస్కృతికవేదిక తరపున 
వెలువడిన మొట్టమొదటి ప్రచురణ ఇది, తెలంగాణవాద కవిత్వానికి మచ్చుతునక 
ఇది. సుషుప్తి అవస్థలో ఉన్న సాంస్కృతిక వేదిక తిరిగి ఉత్సాహం పుంజుకోవడం, 
ఈ కవిత్వ పుస్తకం అచ్చుకావడం, త్వరలో ఒక సన్నాహక సదస్సు 
జరుగుతుండడం అన్నీ శుభసూచనలే కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ 
సాంస్కృతిక వేదికకు, సుంకిరెడ్డి నారాయణరెడ్డికి శుభాకాంక్షలు, అభినందనలు. 
ఇప్పుడు మొదలైన కదలిక ఇంకా వేగవంతం కావాలి. చిరకాలం కొనసాగాలి. 

తెలంగాణవాద కవితలు రావడం ఇదే మొదలుకాదు. 1969 నాటి 
ఉద్యమంలో సాహిత్యదోహదం పెద్దగా లేదు కానీ, ఇప్పటి దశలో కనీసం గత 
నాలుగేళ్ళుగా తెలంగాణ వాద కవిత్వం వస్తున్నది. భువనగిరిలో జరిగిన 
తెలంగాణసభ నాటికే జూలూరి గౌరీశంకర్‌ దీర్హకవిత వచ్చింది. అంతకుముందు 
కూడా తెలంగాణ కవితలు కొన్ని వచ్చి ఉన్నాయి. సుంకిరెడ్డి నారాయణరెడ్డితో 
సహా మరికొందరు కలసి రాసిన సంయుక్త కవిత “నల్లవలసి సాంస్కృతిక 
వేదిక ఆవిర్భావం తరువాతే వెలువడింది. ఇంకా హైదరాబాద్‌లోని అనేక మంది 
కవిమిత్రులు సిద్దిపేట మంజీరా కవిమిత్రులు అనేక మంది కవిత్వాలు పాటలు 
రాశారు, ప్రచురించారు. తెలంగాణ జనసభకు అనుబంధంగా పనిచేస్తున్న 


దాలి 37 


సాంస్కృతిక కార్యకర్తలు రాసి ప్రచారం చేస్తున్న పాటలు తెలంగాణ రాష్ట్ర సమితి 
అవతరణ తరువాత వెలువడిన క్యాసెట్లలోని పాటలు ఇలా చెప్పుకుంటూ పోతే 
తెలంగాణవాద సాహిత్యం చాలానే వచ్చింది. అయితే, ఇక్కడ గుర్తించవలసినది 
ఒకటి. పై అన్ని రకాల సాహిత్యాలలోని తెలంగాణ వాదం ఒకటి కాదు. ఒకరిది 
భౌగోళిక తెలంగాణవాదం కావచ్చును. మరొకరిది ప్రజాస్వామిక తెలంగాణ 
వాదం కావచ్చును. ఇంకొకరిది కేవలం ప్రత్యేక తెలంగాణవాదం కావచ్చును. 
అంటే అనేక రకాల తెలంగాణ వాదాలు ఉన్నాయి లేదా ఒక సమగ్రమయిన 
తెలంగాణవాదం ఇంకా రూపొందుతున్న దశ కొనసాగుతున్నది. 

సుంకిరెడ్డి నారాయణరెడ్డి “దాలి”లో ఇటువంటి తెలంగాణవాదమే 
వ్యక్తమయింది. మునుపు జరిగిన కవిత్వ ప్రయత్నాలన్నీటికంటే దాలి 
నిస్సందేహంగా విశిష్టమయినది. ఈ విశిష్టత తెలంగాణ గురించి కవికున్న 
రాజకీయ, సాంస్కృతిక దృకృథం వల్ల వచ్చింది. ఈ దృకృథాన్ని ఈ సమీక్షకుడు 
నూటికి నూరుపాళ్ళు ఆమోదించకపోవచ్చును. రాజకీయ, సాంస్కృతిక 
దృక్పథాలేకాదు, అభివృద్ధి గురించిన కవి అభిప్రాయాలు కూడా చర్చాస్పదం 
అయి ఉండవచ్చును. అయినా సరే, తెలంగాణ గురించి ప్రజలలో బలంగా 
ఉన్న ఆగ్రహాన్ని పదునుతీర్చి, అక్షరాయుధాలను సమకూర్చిన కవి “దాలి”లో 
కనిపిస్తాడు. తన దేశాన్ని ప్రేమించే కవి, తన ప్రజల దీనత్వాన్ని వీరత్వాన్ని 
మాత్రమే కాదు మంచితనాన్ని అమాయకతను కీర్తించే కవి “దాలి”లో వినిపిస్తాడు 

నోట్ల నాల్మె లేనోడు/తల్లినిడి స్తే తల్లడిలైటోడు 

మనిషి మారాకేస్తడు గీ నేలల/కరేపాకోలె మంచివాసనొస్తడు 

హంసవై వొస్తే చెలిమె మావోడు 

బేహారివై వస్పివి/భూహారివై వస్తివి/తెల్లోని మారేశమై వస్తివి గదరా/ 
గదరోడా(పే6) 

అని ఆంధ్రోని వలస గురించి ఆగ్రహిస్తాడు. నిజాము చేసిన ఏ మేలుకు 
ప్రతిఫలంగానో తెల్లవాడు తెలంగాణను ప్రత్యక్షంగా పాలించాలని అనుకోలేదు. 


38 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


నేటి తెలంగాణ దుస్థితికి అది కూడా కొంత కారణమే కానీ, దేశీదొరల చేతుల్లో 
ఎంతటి చిత్రహింస పడ్డా తెల్లోని దొరతనాన్ని మాత్రం తెలంగాణ రుచి చూడలేదు. 
పోలీసు యాక్షన్‌ తరువాత, ఇండియాలో కలుపుకున్నాక కోస్తాంధ్రుడు తనకు 
తెల్లోడు నేర్చిన విద్యను తెలంగాణమీదనే ప్రయోగించాడు. తెల్లోని మారేశం 
అన్న వ్యక్తీకరణ నేటి పరిస్థితికి కూడా అన్వయిస్తుంది. 

తనకు నెనరు న్యాయం తెలుసునని చెప్పడమే కాదు, తనను పాలిస్తున్న 
తననేలలో తనను పరాయిచేస్తున్న వలసవాదులకు నేల మీద, మానవ సంబంధాల 
మీద ఎటువంటి మమకారమూ లేదని నారాయణరెడ్డి ప్రకటిస్తాడు. వారిది 
నాణేల భాష అని, వ్యాపార నుడికారమనీ కనిపెడతాడు. తల్లి జస్తే ఏడ్వనోడు/ 
భూమి జస్తే ఏడుస్తడా (ే28) అని ప్రశ్నిస్తాడు. 

ఎవడురా నాకు నాగలినేర్చింది/జొన్నంబలి జొన్నగట్మ/శ్రీనాథుడు ఈ 
సడించకముందే/ కాటన్‌దొర పుట్టక ముందే/ దేశ దేశాల దొరలు దేబిరించిన 
ధాన్యం నాది... 

మీ భూములు కాల్వల మొకం చూడకముందే/పెండ్లిపాకల నాది/రుద్ర 
సముద్రం నాది/ ఉస్మాన్‌సాగర్‌ నాదిహిమాయత్‌సాగర్‌ నాది/ ఎవడురా నాకు 
నాగలి నేర్పింది (పే. 29) 

అని రూథర్‌ఫర్డ్‌ ముందు సీత్రారామరాజులాగా గర్దిస్తాడు. అంటే వలస 
పాలకునితో వీరుడు మాట్లాడే భాషే అట్లాగని కవి కోస్తాంధ్రపాలకునితో తన 
విమర్శను సరిపెట్టలేదు. గ్లోబలైజేషన్‌కూ, దాని సారధి అయిన ఉల్ఫేన్‌సన్‌కు 
కూడా గురిపెట్టాడు గోళం గోలికాయ అయిదతా? అని ఒక వెక్కిరింత ప్రశ్న 
వేసుకుని పొలిమెరలు కాసేటి పోతలింగన్నని, కట్టమైసమ్మను ఆవాహన 
చేసుకుంటాడు. బొల్లిచర్మం విశ్వవిపణి పెద్ద దర్వాజా అనీ, స్వర్ణాంద్ర తెలంగాణ 
ఆక్రమణకి సరికొత్త పాస్‌పోర్ట్‌ అనీ నిర్భయంగానే ప్రకటిస్తాడు. 

తెలంగాణ చెర చరిత్ర “దాలి” కవికి తెలుసు. వర్తమానానికి చరిత్రకూ 
ఉన్న లంకె కూడా తెలుసు. పాలక ప్రాంతానికీ, పాలిత ప్రాంతాలకూ ఉన్న 


దాలి 39 


నైసర్గిక భేదాల వర్ణనతో ప్రారంభమవుతుంది కవిత. ఉప్పెనలా ముంచుకొచ్చే 
మృత్యువు కాకుండా, నెమ్మది నెమ్మదిగా కొరుక్కుతినే చావు తెలంగాణలో ఎలా 
అనామకం అరణ్యరోదనం అయిపోతుందో నారాయణరెడ్డి చెబుతాడు. హాత్మడీల్‌ 
గటు పగలంగనె/గీటు మెడ సంకెల పడ్లోల్లం/దేశమంతటా బారసాల/నాకింకా 
చెరసాలే (పే2) అని భారత నవ స్వాతంత్ర్య కాలం తెలంగాణకు ఎలా ఉచ్చు 
బిగించిందో గుర్తుచేస్తాడు. అంతర్గత వలస దారులను కవిత్వంలో పటం గీస్తాడీ 
కవి. గంపలోని మేం దేశబోతే/కాల్వలెంట/ఎదురెక్కి/నల్లగొండ మీదె/నిజాంబాద్‌ 
మీదే... మా సెల్మల్ల బెదురు బొమ్మలు మీరే/నల్లబంగారాల రేగళ్ళు వెతుకుతూ/ 
కరీంనగర్‌ మీదే వరంగల్‌ మీదే (పే4) నేల నేల కాకుండా పోయిందనీ, పల్లె 
పల్లె కాకుండా అయిందనీ చెబుతూ కవి గతించిన వైభవాలనీ గుర్తు 
చేసుకుంటాడు, ఏ మార్పులు ఈ నాశనానికి కారణమో కూడా సూచిస్తాడు 
'పానాలు దీసే పతోచ్చే/పత్తెంట పురుగొచ్చె/పురుగెంట బేపారొచ్చె/ ఊర్లకు పురుగు 
ముట్టె (పే10). 

తెలంగాణ (ప్రజలు, సమాజం, రాజకీయ నాయకత్వం అన్నీ 
ముక్తకంఠంతో నినదిస్తున్న ఆకాంక్షను సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఒక రాజకీయ, 
సాంస్కృతిక, ఆర్థిక ఆకాంక్షగా అనువదించి జనం భాషలో ఇలా చెబుతాడు. 
నీల్లు కావాలె/ఆకిట్ల పసురం నిలవాలె/పేడ వాసనతోటి సెల్మ పులసిల్లాలె (పే. 12) 
ఈ కవికి నీటి విశ్వరూపం తెలుసు. “భూమి బ్లాంక్‌ చెక్‌ మీద విలువను 
రాసేది నీళ్ళేనని చెబుతాడు (పే. 14) 

సాహిత్య చరిత్రను కూడా సుంకిరెడ్డి తెలంగాణీకరించాడు. ఎంగిలి 
పద్యాలను పాతేసి/సోమననై/ సొంతకైతకు ఆదిని నేను/ఆదికవిని నేను/అక్షరాన్ని 
అమ్మ అన్న వాణ్ని ఆలి అనగలిగినవాణ్ని? (పే.28) అని ప్రాచీన తెలుగు సాహిత్య 
చరిత్రలో తెలంగాణ తిరుగులేని స్థానాన్ని ప్రకటించాడు. నవాబు నాల్మెల 
ముల్లును నేను/ నలిగింది నేను/వజ్రాయుధాలై మెరిసింది మీరు/ఉదయినిలై 
వెలిగింది మీరు (పే23) 


40 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


అని ఇటీవలి సాహిత్య చరిత్రలోని దురాక్రమణనూ ఖండించారు. 
తెలంగాణ ఆస్తిత్వ సమస్యను సమగ్రంగా కవిత్వంలో చెప్పదలచుకుంటే-ఇంకా 
అనేక అంశాలు మిగిలే ఉన్నాయి. అవసరమైనవి అనేకం లేకపోవడంతో పాటు, 
అనవసరమైనవి అనేకం 'దాలిలో ఉన్నాయోమోననిపిస్తుంది. ముఖ్యంగా ఇతర 
సామాజిక అస్తిత్వాలకూ తెలంగాణ అస్తిత్వానికీ మధ్య వైరుద్యం ఉన్న అంశాలను 
ప్రస్తావించడానికి ఇది సమయం కాదు. అక్కడి గబ్బిలమూ/ఇక్కడ గండభేరుండమే 
(పే.31) అని నారాయణరెడ్డి కాకుండా తెలంగాణ దళితుడు అనాలి. లేకపోతే 
దానికి సాధికారత ఉండదు. అలాగే, కోస్తా ఫెమినిస్టుల గురించిన ప్రస్తాన 
విషయంలో కూడా నిగ్రహించుకుని ఉండాలి. అన్ని అస్తిత్వ ఉద్యమాలలోనూ 
పూర్వ అస్తిత్వాల మీద చేసే విమర్శ-తనను తాను స్థిరీకరించుకునేందుకు, 
తాను తీసుకువచ్చే విభజనను స్పష్టం చేసేందుకు ఉద్ధేశించి ఉంటుంది. అలాగే 
తెలంగాణకు అనుకూలంగా విభజన స్పష్టం అయ్యేందుకు ఉపకరించే విమర్శనే 
ఆశ్రయించడం మంచిది, దళితుల మీదయినా విప్లవకారుల మీద అయినా. 

సుంకిరెడ్డి నారాయణరెడ్డి దీర్భ కవిత తెలంగాణా వేదనను, సంకల్పాన్ని, 
(ప్రకటనను సాధ్యమయినంతగా ప్రతిధ్వనించింది. ఏ కవిత్వానికయినా అది 
ఒక గొప్ప లక్షణమే. ఈ కవితలోని పదును అంతా కవి పుణికిపుచ్చుకున్న 
తెలంగాణా వాదానిదే. కవి వాడిన భాష, శైలీ-రెండూ కూడా ఆధునిక తెలుగు 
కవిత్వ శైలిలో తెలంగాణాతనాన్ని ప్రతిభావంతంగా రంగరించినట్టున్నాయి. 


-కె. (శీనివాశి 


ప్రజాతంత్ర, 2-9, సెప్టెంబర్‌ 2001 
© 


కణకణ మందే వేదన - తెలంగాణా 


చిన్నప్పటి మాట. వంటింట్లో పొయ్యి. పొయ్యికి ఒకవైపు పొంతకుండ. 
దానిలో స్నానానికి నీళ్ళు కాగుతుంటాయి. పొయ్యికి మరోవైపు “దాలి” గుంట. 
బూడిద కింద మండే కట్టె బొగ్గులు. పొంతకుండకు సెగ అందిస్తూ, దాలిగుంటలో 
బొగ్గులను రగిలిస్తూ... రెండింటి మధ్య పొయ్యి. పొయ్యి ముందు అమ్మ. అమ్మ 
చేతి గాజుల చప్పుడు. వెచ్చని జొన్న రొట్టెల వాసన. ఇన్ని సంగతులు 
మతికొచ్చినాయి సుంకిరెడ్డి నారాయణరెడ్డి దీర్చ కవిత “దాలి” చూడగానే. 

దాలి గుంటలో నిప్పు బయటికి కనపడదు. దాని సెగలో పెట్టిన 
పాలకుండ పొంగిపోతుందని భయం లేదు. భోజనాలవేళ వరకు వెచ్చగా 
వుంటుంది. ఎంచక్కా. ఇప్పుడీ “దాలి”లో పద్యాలు వెచ్చగా లేవు. ఆదాటుగా 
చెయి పెడితే చురుక్కు మనేంత వేడిగా వున్నాయి. “మీకు తల్లి రొమ్ములు 
విటకేంద్రాలు” అంటాడీ కవి. ఈ మాట ఎవర్ని ఉద్ధేశించి అన్నదో వివరణ 
అవసరం లేదు. ఇదంతా తమకు జరిగిన అన్యాయం మీద ఒక తెలంగాణ కవి 
కోథ ప్రకటన. 

దాలి గుంట పోలిక సంగతలా వుంచుదాం. ఎంత కాని వాళ్ళ 
గురించైనా ఇంత కటువు మాటలా? చెప్పొద్దు, ఈ సమీక్షకుడిక్కూడా అలానే 
అనిపించిందొక క్షణం. కాని, మామూలు మాటలు అన్యాయం కొమ్ముగాసే 
వాళ్లని ఆలోచింపజేస్తాయా? అన్యాయం వల్ల లాభపడే వాళ్లని కొంచమైన 
కదిలిస్తాయా? సందేహమే. లోకంలో మర్యాదల మాటున దాగి ఎంత కుత్సితం. 
ఇలా ముక్కు మీద గుద్ది మరీ చెప్పడం అవసరమే. లేకపోతే ఇంకొకరి కాళ్లు 
తొక్కుతూ నిలబడి నైసునైసుగా వాదించే “మానవతావాదుల” నుంచి మనల్ని 
మనం కాపాడుకోడం కష్టమే. 

అయ్యగారూ! మా భాష మాకు చాలా ఇష్టం. అందులో మా అమ్మ 
వుంది. మీ భాషలో మీ అమ్మ వున్నట్టె-అని ఎన్నిసార్లు ఎలా చెప్పాలి వీళ్లకి? 
ఇంగ్లీషులో చిన్నవాళ్లనైనా పెద్దవాళ్లనైనా యూ (01) అనడం చాలా ఇంపుగా 

[ల సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


వుంటుంది ఒకాయనకి. చూడు, వాళ్లెంత ప్రజాతంత్రవాదులో, చిన్నవాళ్లకు 
పెద్దవాళ్లకు ఒకే మాట... అంటాడాయన సంబరంగా. కాని, ఓ తెలంగాణా 
పోరడు లేదా రాయలసీమ పిల్లోడు.. (సుంకిరెడ్డి మాటల్లో చెప్పాలంటే) “పరమ 
నాగరిక భాష” నేర్వనివారు. సార్‌ని పట్టుకుని నువ్వు అని సంబోధిస్తే మన 
ప్రజాతంత్ర వాది గేలి చేస్తాడు “మీరు” మాస్టారుగారండీ” అని లేనిపోని దీర్ణాలు 
తీయనందుకు, భాషలో వాలోడ్రామా వేయనందుకు. ఇంగ్లీషులో 
ప్రజాతంత్రమయింది తెలుగులో అనాగరికం ఎలా అయిందా అని తెలంగాణా, 
రాయలసీమ వాళ్ళక్మూడా తోచనంతగా వారి భాష వారికి పరాయిదయిపోయింది. 
ఇంగ్లీషు వాళ్ళు దై, దౌ లను వదులుకుని ఆధునికులయ్యారు. మాకు తాతలనాటి 
నుంచే ఆ మంచి సంప్రదాయముంది, అని గర్వపడాల్సింది పోయి, తమ 
నాగరికతకు తాము సిగ్గుపడేలా చేసిందెవరు? దీన్ని వలసవాద సంస్కృతి అనడం 
అతిశయోక్తి కాదు. 

భాష (ప్రస్తావన వచ్చినప్పుడంతా నారాయణరెడ్డి కవిత తీవ్రత 
రెక్కలిప్పుకుంటుంది. దాలి గుంటలో నివురు ఎగిరిపోయి, నిప్పు కణకణ 
మండుతుంది. “శిశుత్వం లేని భాష/శిశ్నత్వం లేని భాష/ పాలిపోయిన భాష/ 
ఎండుటాకుల భాష/ ఆత్మలేని భాష/పరమ నాగరిక భాష/ కరకరమనే నోట్ల 
భాష/ తల్లిలేని/దగ్గర్తనం లేని/సరిగమల్లేని” భాష అంటో హేతువును వదిలేసి 
తీవ్ర ఆవేశంలో తలమునకలవుతాడు సుంకిరెడ్డి, తాను అంతగా హీనపరుస్తున్న 
భాష కూడా ఓ ప్రజల భాషే అనే సంగతి తెలిసీ, విస్మరిస్తాడు, ఇలాంటప్పుడు 
కవి మీద భాషాశాస్త్రం కొరడా ర్సులిపించొచ్చు. కాని, దానికి ముందు... “కక్ష్మయ్య 
అంటే మోటోళ్లు/శిన్నమ్మ అంటే శిన్నబోతరు/ నా బాసలో కలలొస్తే/కైతలొస్తే/ 
కతలొస్తే/కేసెట్టేసి/పెదవుల్ల నవ్వులు శెవులల్ల ఈటెలు”. ఎందుకో చెప్పాల్సి 
వుంటుంది. సినిమాల్లో రామిరెడ్డి, జయ ప్రకా శరెడ్డి విలనీపండించడం వెనుక 
వున్నది వలసవాదసంస్కృతి కాదని నిరూపించాల్సి వుంటుంది. వలస వచ్చి 
భూములాక్రమించడాన్ని హీరోయిజంగా, మా భూములు మీకియ్యం అన్నవారిని 


దాలి 43 


విలన్లుగా చిత్రించే సినిమాల వెనుక ఏ సాంస్కృతిక ఎత్తుగడలు లేవని రుజువు 
చెయ్యాల్సి వుంటుంది. ఈ వికృతిని అర్ధం చేసుకోవాలంటే “అకేంద్రకత్వ” 
సిద్ధాంతకర్త డెరీడాను, “ఓరియంటలిజం” డొక్క చింపి డోలు కట్టిన ఎడ్వర్డ్‌ 
సయీద్‌ను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకేనేమో... చూపు కొంచెం మార్చుకొండని 
చెప్పడానికేమో... సుంకిరెడ్డి “డెరిడా నిజం/భాష మోసగత్తే” అనేస్తాడు అసందర్భం 
అనిపించేంత సందర్భోచితంగా. 

కవితలో భాషా సంస్కృతుల కన్న బలంగా పలికిన సందర్భం.. నీళ్ళు, 
“భూమి బ్లాంక్‌ చెక్‌/నీల్లు విలువను రాస్తయ్‌/భూములు ఖాళీ తలెలు/పంచభక్ష 
పరమాన్నమిచ్చేది నీల్లు”.. అంటూ నీళ్ల ప్రాముఖ్యాన్ని వైనవైనాలుగా వర్ణిస్తాడు 
కవి. నీల్లు గావాలె/ అన్యాలం పాడుగాను/ఎవల సొమ్ము మాకెందుకు/ మా 
నీల్లు మాకు గావాలె”... అనే న్యాయమైన ఆవేదన పుస్తకమంతా పరుచుకుని 
మనసును కలతపెడుతుంది. తెలంగాణా ఫిర్యాదుకు, కోధ (ప్రకటనకు నీరు 
కేంద్ర బిందువు కావడంలో అసహజం ఏమీ లేదు. తమ కళ్ల ముందు పారే 
నీళ్లు తమకు కాకుండా పోవడంవల్ల కలిగే బాధను ఇతర్లు సైతం సులభంగా 
వూహించుకోవచ్చు, మనసు తలుపుల్ని కాస్త తెరువ గలిగితే. నీటి ప్రస్తావన 
రాగానే సుంకిరెడ్డి కవిత చిత్రమైన మెటఫర్లతో కళ్లెలు కొడుతూ ప్రవాహంలా 
సాగిపోతుంది. “పెయినించే బార్తయ్‌ నీల్లు/పెయి గడగయ్‌”... స్నానం అనే 
అనుభవం లేనిదెవరికి? శరీరం మీదుగా (ప్రవహించే నీరు శరీరాన్ని తాకకుండా, 
శరీరానికి వుపయోగపడకుండా పోవడం కవి చెప్పదలిచిన విషాదానికి చక్కగా 
నప్పిన వూహ. తాను ఎవరిని ప్రశ్నిస్తున్నాడో వారిని సైతం ఆలోచింపజేస్తూ 
తాత్వికత ప్రదర్శించిన సందర్భాలకు కవితలో కొదువలేదు. “శబ్ధమేదైనా ఉయ్యాల 
వాక్కటే/నిశ్శబ్దమేదైనా పాడె వొక్కటే” అనగలిగిన కవికి విశ్వమానవతత్వం 
చెప్పడానికి ఎవరేనా ప్రయత్నిస్తే నవ్వుకోవలసిందే “మనసుకు మాటకు మధ్య/ 
ఫిల్జర్లుండవ్‌/కత్తెర్లుండవ్‌” అంటూ తెలంగాణా ఆవేదన, ధిక్కారాల్ని నేరుగా, 
సూటిగా, నిర్మాహమాటంగా దృశ్యమానం చేసిన కవిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి 
“దాలి”. 


- హెచ్చార్కె వార్త - ఆదివారం 20-1-2002 


44 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


తెలంగాణా తత్వ విచారం - దాలి 
- ఎన్‌. రామకృష్ణ 


Every generation make a poem in own image- T.S.Eliot 


ఇక్కడ ప్రతి తరం అనే మాటకు ఒకే అర్థం లేదు. ఒకే తరంలో 
అనేక స్థలాలు, కాలాలు ఉంటాయి. ఒకే స్థలంలో అనేక స్థలాలు ఒకే కాలంలో 
అనేక కాలాలు ఉంటాయి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి దీర్చ కవిత “దాలి” నిర్దిష్ట 
కాలానికి, నిర్దిష్ట స్థలానికి నిర్దిష్ట తరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. గత పది 
సంవత్సరాలుగా ఒకానొక నిర్దిష్ట ప్రాంత ప్రజల సంక్షోభానికి, సంక్లిష్ట 
ఆలోచనలకు మానసిక అలజడికి అద్దం పడుతుంది. నల్లగొండ జిల్లాలో వేళ్లూనిన 
ఈ దీర్గకవిత మొత్తం తెలంగాణా (గ్రామాలకు అణచివేతకు గురవుతున్న 
ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇరవై ఖండికలున్న ఈ దీర్భ కవిత వస్తువు, రూపంలో 
పూర్తి సమకాలీనతను సాధించింది. 
(ఒక దీర్భ కవితా ప్రక్రియా పరంగా “దాలి”ని విశ్లేషించడానికి మరింత సమయం 
స్థలం అవసరం. ప్రస్తుతానికి “దాలి” పూర్వావరాలను కవిత్వ విస్తృతిని 
సోదాహరణంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది) 

తెలంగాణా సాయుధ పోరాటం దాని వైఫల్యం తరువాత కనీసం 
రెండు దశాబ్దాల వరకు నల్లగొండ జిల్లా ఆ దిగ్రమనుండి తేరుకోలేక పోయింది. 
అడపాదడపా వచ్చిన “అరసం” రచనలు, ఏ స్పష్టతాలేని “యువ” రచయితల 
కంట్రిబ్యూషన్‌ తప్ప స్థల కాలాలకు ప్రాతినిధ్యం వహించే కవిత్వం, రచనలు 
జిల్లాలో 1990ల వరకు రాలేదు. గడచిన దశాబ్దంలో జిల్లాలో జవం జీవం 
ఉన్న రచనలు రావడానికి అస్పష్టతలు లేని సాహిత్యం ఎదగడానికి సుదీర్హ 
కాలపు స్తబ్ధత ఎంతగానో తోడ్పడింది. 

నారాయణ రెడ్డి “దాలి” రచన 1997లో మొదలు పెట్టి 

2001మేలో పూర్తి చేశారు. ఈ అనల్ప సమయంలో వచ్చిన ప్రతి సాహిత్య, 


దాలి 45 


సాంస్కృతిక పరిణామం ఎంతో కొంత “దాలి”ని ప్రభావితం చేసింది. 
నారాయణరెడ్డి అభిమానించే నగ్నముని “కొయ్య గుర్రం” దాలి నడకలో దారి 
చూపితే.. ఉవ్వెత్తున లేచిన తెలంగాణా సాంస్కృతిక చైతన్యం వస్తువుకు 
బలాన్నిచ్చాయి. 


రథ 


గా 
అమీబాతోని 
జెరంగజేబుతోని 
నన్నంట గట్టెం దెవడురా” 

అనే ప్రత్యేకతా కాంక్షకు అనేకానేక కారణాలు, ఆర్థిక, సామాజిక 
రాజకీయ పరిస్థితులు ఒకవైపు గ్లొబలైజేషన్‌, సరళీకృత ఆర్థిక విధానాలు “న్యూ 
ఎకానమీ” (కంప్యూటరైజేషన్‌) మరోవైపు “దాలి”లో డామినెంట్‌ అంశాలు. 

మొదటి సారి “దాలి” చదివినపుడు ఎకనమిక్‌ ఎజెండాయే ప్రధానంగా 
కన్పించవచ్చు. కేవలం నీళ్లకోసం మధ్య తరగతి రైతు నిరసనే ఇతివృత్తంగా 
తోచవచ్చు. కానీ కొంచెం పరిశీలిస్తే దాలిలో సంస్కృతీ నాగరికతల సంక్షోభస్థితి 
కన్పిస్తుంది. 

“శిగ మూగిన తల్లి 

కట్టమైసమ్మా” 

“తల్లిజాతి నాది 

కడుపు పంట నాది” 

“యీరునికెల్లిన విల్లు యిరగంగో 

యీరగోల కొసలు నన్ను దాకంగో 

పీర్లదట్టి మెరుపు నన్ను మెరవంగో 

శివలింగ లింగ ఓ శంభు లింగ” 
అదే విధంగా 
“పొలిమేర మీదంగ పొలిజల్లి పొంగ 
బలి ముద్ద బట్టుకొని ఉరికిరా తండ్రి 


46 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


పాడి ఆవుల మంద మలుపుకా రాంగ 

నెత్తీర బోసుకొని ఎంటరా తండ్రీ” 

ప్రతి దీర్భ కవిత తన తరం నిస్పృహకు, క్షోభకు ప్రతిబింబం, ప్రతి 
దీర్భ కవితా ఓ వ్యధాభరిత చారిత్రక ఖండం, ప్రతి దీర్హకవిత ఓ దీర్భ నిశ్వాస. 
“దాలి” భిన్న సంస్కృతుల మధ్య యుద్ధంలో ఓడిపోవడానికి ఇష్టపడని, మోసాన్ని 
గ్రహించిన నిస్సహాయుల క్రోధాన్ని వ్యక్తీకరిస్తుంది. 

అదే సమయంలో (ప్రతి దీర్భ కవిత తన తరం ప్రజల అన్ని రకాల 
భావ వ్యక్తీకరణలకు - అdpolitically correct అయినా కాకున్నా - 
వేదికవుతుంది. బాధ, దుఖం,కోపం, ఆక్రోశం, ఉద్వేగం, ఉత్సాహం, ఉదాసీనత, 
సంబరపడటం, నిబ్బరం - అన్నీ ఒకే కాలంలో ఒకే స్థలంలో వ్యక్తం కావడం 
అసాధారణం కాదు. “దాలి” లోని ఈ విస్తృతి తెలంగాణాలో ఏ పల్లెటూరికి 
వెళ్ళిచూసినా అర్ధమవుతుంది. ఒకానొక విషాదం ప్రతి కావ్యానికి స్పూర్తినిచ్చినట్లే 
గ్రామాల దుస్థితి, మొదట “మనిషి పీన్గ్లయి' ఆ తరువాత “మనసు పీన్గయి'న 
వాతావరణం నారాయణరెడ్డిని “దాలి”కి పురికొల్పింది. 

ఒక అమానుషమైన జనానికి వేదికై ఎంత వెదికినా చుక్కనీరు లేని 
యూదుల భూమి'ది వేస్ట్‌ ల్యాండ్‌” కి భూమికైతే, ఉప్పెనకు గుట్టలుగా పడ్డ 
వేలాది శవాలు “కొయ్య గుర్రం”కు నేపధ్యమైతే, బీడుపడ్డ తెలంగాణా గ్రామాలు, 
ప్రజలకు ఏ రకమైన సంబంధం లేని పాలన, సాంస్కృతిక అణచివేత “దాలి” 
వస్తువులు. 

ఐదు దశాబ్దాల కమ్యూనిస్టు ఉద్యమం తెలంగాణాను కేవలం ఆర్థిక 
సమస్యగానే చూసింది. ప్యాకేజిలతో సరిపెట్టింది. అన్ని ప్రాంతాల ప్రజలకు 
న్యాయం జరిగినప్పుడు మాత్రమే తెలంగాణాకు కూడా న్యాయం లభిస్తుందని 
ముహూర్తం నిర్ణయించింది. 1970లలో 80లలో కొన్ని తెలంగాణా జిల్లాలలో 
జరిగిన * కరువు దాడులు” కాని, నల్లగొండలో జరిగిన “మనీ యాక్షన్‌”లు 
కాని సాంస్కృతిక, సామాజిక అంశాలను పూర్తిగా పక్కన బెట్టిన ఎం.ఎల్‌. 
ఉద్యమకారుల అవగాహనను ప్రతిబింబిస్తాయి. “దాలి”లో ఈ దశనుండి దాటిన 


దాలి 47 


చైతన్య స్పృహ కన్పిస్తుంది. 

“నోట్లె నాల్మె లేనోడు 

తల్లినిడిస్తే తల్లడిల్లెటోడు 

మనిషి మారాకేస్తడు గీ నేలల 

కరేపాకోలె మంచి వాసనొస్తడు 

హంసవై వస్తే చెరువు మావోడు 

దాహమై వస్తె చెలిమె మా వోడు” 

“నా నేల నెలోతి గున్నదా 

పనసుంచుల సింగారాలేయి 

రంగులద్దిన కొమ్ముల ధిక్మారాలేయి” 

“సల్ల దానాలున్నయా 

సల్లటి పిలుపులున్నయా” 

తెలంగాణా గ్రామాల స్థితికి ఈ పంక్తులు అద్దంపడతాయి. భూస్వామ్య, 
వర్గ అంతరాలతో నిండినప్పటికీ మొత్తంగా అన్ని కులాల అన్ని తరగతులను 
ప్రతిబింబించే ఒక సామాజిక తత్వం తెలంగాణా గ్రామాల్లో కన్పిస్తుంది. ఒక 
ఏకవచనంలో అనేక బహువచనాలున్నట్లు పొరలు పొరలుగా అనేక పార్వ్వాలుగా 
ఉన్న సంస్కృతిని “దాలి” అనే నారాయణరెడ్డి ఆవిష్కరించే యత్నం చేశారు. 

ఒకవైపు “పానాలు దీసే పత్తొచ్చే” 

పత్తెంట పురుగొచ్చె 

పురుగెంట బేపారొచ్చె 

ఊర్లకు పురుగు ముట్టె” 

అంటూనే “శబ్దం ఏదైనా ఉయ్యాల వొక్కటే, నిశ్శబ్దమేదైనా పాడె ఒక్కటే” 
అనే తాత్వికతను “దాలి” అందిస్తుంది. 

“అన్నాలం పాడుగాను, ఎవల సొమ్ము మాకెందుకు” అనే మాట కేవలం 
రైతుల్లోనే కాక నల్లగొండ జిల్లాలో ప్రతికులంలోనూ వినవచ్చు. “పిప్పిరి పల్లు 
వొంకబోయిన కాల్లు” వొడి దిరిగిన బొక్కలు నీల్లుగావాలె, కొడుకా అనే వాక్యాలు 


48 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


తెలంగాణా ప్రజల దృష్టిలో సాగునీటికి తాగునీటికి మధ్యగల అభేదాన్ని 
తెలియజేస్తుంది. ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌ కేవలం భూమి ఉన్న మధ్య 
తరగతి కులాలదేననే Divide and rule యుక్తికి ఫ్లోరోసిస్‌ సమస్యను ఎత్తి 
చేపే ఈ పంక్తులు జవాబు. 

“నీల్లు గావాలె 

ఆకిట్ల పసురం నిలవాలె 

పేడ వాసన తోటి సెల్మ పులసిల్లాలె”లో సెల్మ ఏ ఒక్కరి సొత్తు 
కాకూడదనే భావం కూడా ధ్వనిస్తుంది. అదే సమయంలో “కన్నమ్మ సెరలుపడి 
మడి పురి విప్పితే మార్కెట్‌ మంత్రగతెె పట్ల అప్రమత్తతను కూడా దాలి 
సూచిస్తుంది. 

మన కల్ల ముందు రంగు రూపు మారిన హైదరాబాద్‌ కనుమరుగై 
పోతున్న నెచ్చెలి. 

“కన్నడిగు లొచ్చిండ్రు 

మరారీలొచ్చిండ్రు 

మార్వాడీ లొచ్చిండ్రు 

పల్హుమీన పల్లు బెట్టిండ్రా 

సాయమాను కింద సర్గుకు[న్రు” 

“ఎన్నాళ్లీ బొద్దింకతో అలాయి బలాయి 

ఆతలే మిగిలే జెర్రులింకెన్నాళ్లు” 

“నాల్మె గోసినా - నవాబ్‌ నయం 

పాట చెరబట్టినా -పాదుషా నయం” 

అన్న మాటల్లో విషాదం ఒక దీర వేదన తప్ప ప్రతికారేచ్చ లేదు. ఒక 
తెలంగాణా తనం తప్ప హజం చేసే లక్షణం లేదు. ఒక నల్లగొండ తత్వం తప్ప 
నీళ్లు నమిలే తనం లేదు. 

-ముల్కి (సాహిత్య సంచిక)2002, జులై 


3 
ద 


49 


విభిన్న రసాల సంఘర్షణ, సంయోజన 'దాలి” 


'దాలి ఒక దీర్హ కవిత, అచ్చమైన తెలంగాణా మాండలికం పదునెక్కిన 
వ్యక్తీకరణకు కాణాచి అని రుజువు చేస్తున్న కావ్యం. తెలంగాణ యాసలో కథలు, 
నవలలు ఫీచర్స్‌ చాలా వచ్చినా కవితలు చాలా తక్కువ, (ముఖ్యంగా దీర్హకవితలు). 
బహుశ: సుంకిరెడ్డి 'దాలి ఈ తరహా కావ్యాలలో మొట్టమొదటి దనుకుంటా! 
ప్రాంతీయ వివక్షను ప్రాంతీయ మాండలికంలో చిత్రించిన ఈ దీర్హకవితను 
పరిశీలించేముందు - తెలంగాణ నేపథ్యాన్ని విహంగావలోకనం చేయటం 


నిజాం నిరంకుశపాలన పోరాటాల బాటలో అంతమైంది. భాషా 
ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావ నేపథ్యంలో తెలంగాణా, రాయలసీమ, 
ఆంధ్రప్రాంతాలు ఒకే రాష్ట్ర పాలన కిందికి రాగానే ప్రాంతీయ వివక్ష చాపకింద 
నీరులా మొదలైంది. నిజాం కంబంధ హస్తాల నుంచి విముక్తమైన తెలంగాణా 
హైద్రాబాద్‌ రాష్ట్రంగా ఏర్పడి ఆ తర్వాత, ఆంధ్ర రాష్టంలో కలిసి పోయి 
పెనంమీద రొట్టె పొయ్యిలో పడ్డట్టు కావటం దురదృష్టం. ఈ ప్రాంతీయ వివక్షను 
గుర్తించటానికి చాలా కాలమే పట్టిందని చెప్పాలి. ఇక్కడి నాయకుల స్వార్ధ 
చింతన, అధికార దాహం, పదవీవ్యామోహం వల్ల ఆంధ్ర పాలకుల ఎత్తుగడలు 
అగ్నికి వాయువులా పనిచేసినాయి. 

ఫలితంగా తెలంగాణ ప్రాంతం ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక 
రంగాల్లో తీవ్రమైన వివక్షకు లోనైనది. 

తెలంగాణా ఈ కింది అంశాల్లో వివక్షకు గురైంది. 
1. తెలంగాణా భూముల అన్యాక్రాంతం. 
2. నదీజలాల పంపిణీలో వివక్ష (బచావత్‌ కమిటీ సిఫారుసులు గాలిలో కలిసి 
పోవడం) 
8. తెలంగాణ భాష్క ఆచార వ్యవహారాలు సంస్కృతి పట్ల ఆంధ్రులకు చులకన 


50 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


భావం. 
4. వ్యవసాయరంగంలో, విద్యారంగంలో, విశ్వవిద్యాలయాల యింటాబయటా 
అసమానతలు-రైతుల ఆత్మహత్యలు. 

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 

“దాలి కవిత ఈ నేపథ్యంలోనే ధర్మాగహంనుంచి, ఆవేశంలో నుంచి 
పుట్టుకొచ్చింది. దీర్ణకవిత శీర్షిక కవి లో లోపల కుతకుత ఉడుకుతున్న క్రోధానికి 
ప్రతీక 

తాడెత్తు కెరటాలుండవ్‌ 

పిడికెలు సప్పున 

సల్లారుతయ్‌ 


కుండలు 

పటీల్మంటయ్‌- 

ఇదీ దాలి స్వభావం. 

కవిత్వంలో వాచ్యంగా ఎక్కడా మాట్లాడడు కవి. 

“యాఖై యేండ్ల పుండు నాతల్లి శెరలు' అంటూ 

తన నేల “నదులు నడిచిన నేల/నంది నడిచిన నేల/నాగండ్ల కోండ్రల్ల 
తానమాడిన నేల/ నేడు మిగిలేనులే జంగమోని పాత్ర- 

అని తెలంగానం” చేస్తాడు కవి. పాలు తేనెలు ప్రవహించే తెలంగాణ 
అని అది అన్యాక్రాంతమై బుగలు పొగుల్లో నలిగిపోతున్నదని దుఃఖాన్ని, క్రోధాన్ని 
'దాలి” కవితనిండా పొంగిస్తాడు కవి. 

'దాలి'ని అర్ధం చేసుకోవడానికి దీర్భ కవితను మొత్తానికి మొత్తం 
విశ్లేషించాల్సిన బాధ్యత విమర్శకుని మీదవుంది. అప్పుడుగాని వస్తువు (సారం), 
కవిత్వీకరించిన, పద్దతి (రూపం), (ప్రతీకలు, పలుకుబళ్లు, తెలంగాణ జానపద 


దాలి ర్‌! 


వరసలు - అన్నీ వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది. 

'దాలి” కవిత్వం మొత్తం ఒక మోనోలోగ్‌. ఒక “ఏక పాత్ర భాషణం” 
తన నేలకు అన్యాయం చెసినోడు ఎదురుగా ఉన్నట్టు భావించి రంగస్థలం మీద 
నటుడు క్రోధరసంలో భాషించినట్లు, దైన్యస్థితిలో తన తల్లి కనిపించినట్టు, 
శోకపూరితంగా భాషించినట్లు, గత తన తెలంగాణమీద బెంగతో తన బాల్యం 
మదిలో మెదిలి పూర్వవైభవాన్ని 'స్వగతం'లో మాట్లాడుతున్నట్లు - ఇలా ఇలా 
ఈ కవిత ఒక దీర్భమైన మోనోలోగ్‌ మాదిరిగా సాగుతుంది. 

కొమ్ముల పగ్గం గటు తెగంగనే/గిటు మూదాడు పడ్లోల్లం. 

హత్మడీల్‌ గటు పగలంగనే/గిటుమెడసంకెల పడ్లోల్లం 

నాకింకా చెరసాలె/సొతంత్రం సొతంత్రం” 

కవి ఆక్రందన - ఆరాటం ఎంత పదునుదేరిందో దర్శించాలంటే 
'నేల ఆపతి పడుతుంది - మనసుపెట్టి యినుండ్రీ... అనే వరసలు చదివి 
తీరాల్సిందే. 'దాలి' మొత్తాన్ని కొన్ని భాగాలుగా విడగొడితే దీర్హకవితలోని కవి 
హృదయాన్ని ఆవిష్మరించటానికి మార్గం సుగమమౌతుంది. 

1 అన్యాక్రాంతమైన భూములు 

దీర్హకవితలోని మొదటి అంశంగా అన్యాక్రాంతమైన భూముల్ని 
యాదిచేసుకుంటే కవికి కలిగిన బుగులు మనకు అర్ధం అవుతుంది - కవి 
ఆవేశం, ఆందోళన, అలజడి వైయక్తికమైంది ఏ మాత్రం కాదు. కవి సామూహిక 
వేదనను, కసిని ప్రదర్శిస్తాడు. 

“గంపలో మేం దేశంబోతే 

కాల్వలెంట ఎదురెక్కి నల్లగొండ మీదే - 

నిజామాబాద్‌ మీదే...” 

“ఉద్యమాల ఊహల ఎత్తుగడల మీద 


52 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


తెలంగాణా భూములు ఉద్యమాల ఊహల ఎత్తుగడల మీద పరాయి 
వాళ్ళ పాలయ్యాయని భూములు చేజిక్కించుకున్న “స్తాటజీని బట్టబయలు చేస్తాడు 
సునారే. 

ఇది తెలంగాణ రైతుబిడ్డ మోనోలాగ్‌-అందుకే ఎత్తు కోవడం ఎత్తు 
కోటమే “భూమి సమస్య గురించి ఆర్థిక పరిపుష్టికి భూమి ఇరుసు లాంటిది- 
కవి రంగస్థలం మీది నటుడిలా భాషిస్తాడు. 
కవికి ఒక్కసారిగా తమ పొలాలపై పెత్తనం చేస్తున్న వ్యక్తులు కళ్ళెదుట 
కదలాడుతారు. వాళ్ళనుద్దేశించి మాట్లాడుతూ తమవాళ్ళు ఎలాంటి వాళ్ళో 
వివరించే ఘట్టంలో పొలాలు కొన్నవాళ్ళు-అమాయకులైన తెలంగాణ రైతులు 
ఏకకాలంలో వేదిక మీదికొస్తారు. 


2 చీమ మావోడు 

“_ “గింజలకైతేంది.. నీటిసుక్కలకైతేంది 

మబ్బుల్లమబ్బె/పొద్దూకగూటికి వచ్చే పచ్చి మావోడు/నీళ్ళ గూళ్ళిక్కడలేపినా... 
ఒక్క గింజనే పట్టుక తెచ్చే చీమ మావోడు” అని తెలంగాణేతరుల్ని ఉద్దేశించి 
సంభాషిస్తాడు-“చీమ మావోడు”అనగానే 'పిపీలికం” మొత్తం (శ్రోతకు, పాఠకునికి 
స్ఫురించటం కవి విజయానికి తార్మాణం. 

హంసవై వస్తే చెరువు మావోడు/దాహమై వాస్తే చెలిమె మావోడు 

బేహారివై వస్తివి..భూహారివై వస్తివి/ తెల్లోని మారేశమై వస్తివి గదరా/ గదరోడ 
కవిలో సంయమనం లోపల 'దాలి రంగుల్మోవడం స్పష్టంగా తెలుస్తుంది కదూ. 
మోనోలాగ్‌ ఆరోహణ క్రమంలో మెల్లమెల్లగా రసస్ఫూర్తి చిక్కబడటం ఇక్కడినుంచి 


8 నిగనిగలాడేదానివి 
“పెంజర నాకిన పెయివైపోతివి/బుగులు బడకు తల్లీ” అని కవి వేదనాభారిత 


దాలి 53 


స్వరంలో తెలంగాణ తల్లిని వోదార్చే ఘట్టం కరుణరస సంప్లావితం. మొదటనే 
ప్రస్తావించి నాను. కవిత మొత్తం ఒక 'మోనలాగ్‌’ అని. దురాక్రమణ, అన్యాయాలు, 
అక్రమాలకు బలయిన తల్లిని కవి సాంత్వన స్వరంలో ఓదార్చే సన్నివేశం హృదయ 
విదారకంగా ఉంది. (వచన కవిత్వంలో నైనా, దీర్హ కవితలోనైనా కవి కనిపించే 
ప్రయత్నం వాక్యం వాక్యంలో కనిపిస్తుంది-వస్తువు ఎక్కడో తెరచాటుకు పోతుంది. 
“'దాలిలో కవి సామూహిక వేదనాస్థగిత వాక్యాలు పుంఖాను పుంఖంగా సాగుతూ 
వస్తువు విశ్వరూపం ధరించటం ఇక్కడ మనం చూడవచ్చు. ఆధునిక, 
ఆధునికాంతర కావ్యాలల్లో చాలా వాటిలో ఇది మృగ్యం అని చెప్పటం కొంత 
ఇబ్బందికరమే! (అయినా తప్పదు) 

'రుద్రమ ఖడ్గ ప్రహారాల సరిహద్దువి/బోస్నియావైపోతివి/మసిబొగ్గయి పోతివి. 
తన తల్లి దౌర్భాగ్యస్థితిని,దోపిడికి గురియైన తల్లిని ఊహంచుకుంటూ దుఃఖ 
మగ్న హృదయం సాగించిన కవితా భాషణం ఇది-ఆమె శిథిలమై పోవాటానికి 
గల కారణాల్ని తనలో తానే స్వగతంలో విషాదాలాపన చేస్తాడు కవి. 
“సెలయేర్ల దున్మిన మొసల్లెవరని చెప్పుదును” 

*ఎలిమదగ్గర వాలిన బొల్లి గద్దలెవరని చెప్పుదును” 

మొసలి -బొల్లిగద్ద -రెండే రెండు పదాలతో తెలంగాణ సంపద-సంప్రదాయం 
ఛిద్రమైందని చిత్రించటం రెండు రేఖలలో ఓ అద్భుతమైన పొలిటికల్‌ కేరికేచర్‌ 
కార్టూనిస్ట్‌ పనివానితనం గుర్తుకు తెస్తుంది.రెండు వరసల్లో కసిని అణచుకొని 
దుఃఖస్వరంలో ఎట్లా 'వాచికం'చెప్పుతాడో ఒక్కసారి చూడండి! 
“సానగారి/ఈగలు వాలి/పుండ్లు పడిన 

బిచ్చపు దానివై పోతివి- 

బుగులు పడకుతల్లీ 

కాసెబోసిన సమ్మక్కవి 

నిండు సభల బరిబాతలైపోతివి 


గాజులు పగిలిన సభ!” 


54 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


దుఃఖంలోనుంచి ఒక నిప్పురవ్వ ఇదిగో ఈ పాదం: 
“జెండాల అంచున జెకముక!” 
విభిన్న రసాల సంఘర్షణ సంయోజన సమ్మేళనం కవి ఆవేశాన్ని ద్విగుణీకృతం 
చేసినాయి 
- సూరేపల్లి మనోహర్‌ 
తెలంగాణ రాస్తా 12.06.2002 


దాలి లో ఆయన ఆత్మ పలుకుతుంది. 


సుంకిరెడ్డినారాయణరెడ్డి సాహిత్యలోకానికి కొత్తవాడేంకాడు. విప్లవవిత్వం 
రాశాడు. ఇతరకవులతో కలిసి యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో “ఈ 
తరం యుద్ద కవిత అనే కవితా సంకలనం వేశాడు. విపశ్యన కవుల్లో ఒకడై 
కొత్తదారికోసం అన్వేషించాడు. విప్లవమార్లం పరిమితులను తెలుసుకున్న 
నారాయణరెడ్డి“తోవ ఎక్కడ” సంకలనం తెచ్చాడు. సమాజ శ్రేయస్సుకు దళం 
ఒకటే సరిపోదు. దళితం దానికితోడు కావాలన్నాడు. నల్లగొండ కవులందరినీ 
దగ్గరకు చేర్చుకునో బహువచనం” తెచ్చాడు. ఆ తర్వాత సుంకిరెడ్డి మార్గం 
మారింది తెలంగాణ ఉద్యమంపై ఆయన దృష్టి పడింది. ఆయన కవిత్వం 
మారింది. కె.శ్రీనివాస్‌, గుడిహాళం రఘునాథం, శివకుమార్‌లతో కలిసి 
“నల్లవలస” దీర్చ కవిత రాశాడు. అది మొదలు ఆయన తెలంగాణా ఆత్మను 
పట్టుకున్నాడు. ‘విద్యుత్‌ దహనవాటికి అనే కవిత రాశాడు. ఈ కవితతో ఈయన 
కవిత్వం మరింత పదునెక్కుతూవచ్చింది. ఇప్పుడు దాలిలో ఆయన ఆత్మ 
పలుకుతుంది. 


- కాసుల ప్రతాపరెడ్డి 


దాలి తిరిగి చదివాను. ఇంతవరకు తెలంగాణా 

పేరుచెప్పుకొనివచ్చిన అన్ని పుస్తకాల కంటె కూడా అద్భుతంగా ఉంది. 
అద్భుతమైన వ్యక్తీకరణ,భాష, చిక్కనైన కవిత్వం పుస్తకం నిండా ఉన్నాయి. 
- కాలువ మల్లయ్య, కరీంనగర్‌, 2001 


YOUR IS THE POET OF THE LAND 


మీ కవిత 'దాలి” చదివి గొప్ప అనుభూతి చెందాను. కోస్తా వలస 
అహంకారాన్ని 'రేగడివిత్తులు అనే దగుల్బాజీ నవల్లో చదివి చాలా సతమతమయి, 
వేణుగోపాల్‌ లాంటి కొందరి సమీక్షలు చదివి కొంతమాత్రమే వుపశమనం 
పొంది వుంటిని. మీ కవిత చదివి రెండేండ్లుగా లోపలున్న అసంతృప్తి 
పోగొట్టుకున్నాను. ఎంతో రిలీఫ్‌ పొందాను. 

ఎవడురా నాకు నాగలి నేర్పింది 

జొన్నంబలి జొన్నగట్మ 

శ్రీనాథుడు ఈసడించకముందే 

కాటన్‌ దొర పుట్టకముందే 

దేశదేశాల దొరలు దేబిరించిన ధాన్యం నాది 
ఈ వాక్యాలు చదివి ఆనందంతో కేకవేశాను yంU are the poet, and your is 
the poet of the land. 

ఎంగిలి పద్యాలను పాతేసి 

సోమననై 

సొంతకైతకు ఆదిని నేను 


56 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


ఆదికవిని నేను... 

సికాకోల్‌ సిడతలకు 

గోదారి ప్రతిబింబాన్ని... 
ఇవన్నీ చాలా గొప్ప వాక్యాలు. నా రాయలసీమ రక్తం మరిగి వురూతలూగించిన 
చిత్రాలు అవి. 

“మట్టి నీకు వర్తకపు సామాను 

నేల నీకు లంజె 

పేగుబంధం లేని పెరడు నీకెందుకు” 

అన్న మీ సాహసానికి నా జోహార్లు. 'జల్‌జలా” కవితాసంపుటిలో మీ 
వ్యాసం చదివినపుడే ఎవరీ అగ్నిశిఖ అనుకున్నాను. 
నిజంగా మీలో 'దాలి” ఎంతుందో యిపుడర్ధమైంది. 

- జి.వెంకటకృష్ణ, కర్నూల్‌2001 


మీ 'దాలి” దీర్ణకవిత చదివాను. కవితావాసన వేస్తుంది. దీర్హకవితకు 
కావలసిన వేగం ఎక్కడ లోపించలేదు. “గత్తరవాసన గుప్పుమంటది”, 'హంసవై 
వస్తే చెరువు మావోడు/దాహమైవస్తే చెలిమె మావోడు' చెలిమె పదం వాడడం 
వల్ల ఆ కవితా వాక్యానికి బలం చేకూరింది. “పునాసపులకరింతలేయి' వ్యవసాయ 
గుబాళింపు కొడుతుంది. 'ఊర్లకు పురుగుముట్టో మంచి తెలంగాణా జాతీయం 
రుచి చూపించారు. బండకింద మొలకోలె, రాయికింద జలోలె, వాస్తవానికి 
అద్దంపట్టే వాక్యాలు. “భూమి పూతన కాదు/పూతపూసే మాతి గొప్ప ImMagina- 
10౧. 'మట్టి నీకు వర్తకపు సామాను/పేగు బంధం లేని పెరడు నీకెందుకు” ఇట్లా 
కవితా చెలిమె 'దాలి'లో కోకొల్లలు మిత్రమా, ముఖ్యంగా ముగింపు చాలా 
బాగుంది. “ఇంక ఆఖరి తశ్వ' 
నగ్నముని “కొయ్యగుజ్ఞంి'కన్న “'దాలిలో Poetry Spirit ఎక్కువ. 
ఆవేశంగా, ఒకే తూగుగా నడిచింది. జనాన్ని ఆలోచింవచేన్తుంది. 


దాలి 57 


ఆలోచింపచేసేది. ఆవేశాన్ని కలిగించేదే కవిత్వం. 
- రేడియమ్‌, గద్వాల, 2001 


తెలంగాణ కయిత '“దాలి! 


ఇటీవల కాలాన ప్రత్యేక తెంగాణా నినాదం బలంగా ముందుకు వస్తున్న 
నేపథ్యంలో వచ్చిన తొలి దీర్హ కవిత 'దాలి . సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన 
ఈ దీర్హ కవితను నల్లగొండ నుంచి తెలంగాణా సాంస్కృతిక వెదిక ప్రచురించింది. 
దాదాపు మూదేళ్ళ కిందట ఏర్పడిన వేదిక నుంచి వచ్చిన తొలి పుస్తకం కూడా 
ఇదే కావడం విశేషం. అయ్యాల/గా కోస్తా మృగాల కోరలకు/బలయిన/ 
మూన్నూట డెబ్బై మంది మా వీరులకు/ఇయ్యాల/గీ ఏల్చడిల బతుకు లేక/ 
నిండుపానం నిలువున దీస్కున్న(రైతన్నలకు/నేతన్నలకు” ఈ పుస్తకాన్ని సుంకిరెడ్డి 
అంకితమిచ్చారు. కవి దీన్ని తెలంగాణ కయిత అన్నారు. తెలంగాణ నిర్ధిష్టతను 
అస్తిత్వాన్ని బలంగా చెప్పిన దీర్భ కవిత ఇది. తెలంగాణాకు సంబంధించిన 
విభిన్న అంశాలు కవిత్వమై ఒలుకుతాయి. తెలంగాణ పలుకు బడికి, భాషకి, 
కవిత్వానికి సంబంధించిన అనేకానేక అంశాల్ని సుంకిరెడ్డి ప్రస్తావించారు, 
ప్రశ్నించారు. అదికవి నన్నయ్య కాదు సోమనాధుడు అని చెబుతాడు. చరిత్రను 
తిరగరాసుకోవాల్సిన అవసరాన్ని, భాషను విముక్తం చేసుకోవాల్సిన అవసరాన్ని 
దాలి బలంగా చెబుతుంది. 

ఎంగిలి పద్యాలను పాతేసి/సోమననై 

సొంత కైతకు ఆదిని నేను/ఆది కవిని నేను 

అక్షరాన్ని అమ్మ అన్నవాణ్ని/ ఆలి అనగలిగిన వాణ్ని 

యజ్ఞవాటి కల్నించి/అంతఃపురాల్నించి 

తూగుటుయ్యాలల్నించి/రాజసభల్నించి 

సూదర్ల తలాకిట్లకు/తెచ్చింది నేను 

తాటాకుల్ని చించి/ నాలుగకల మీద రాసింది నేను” 

అని ప్రకటిస్తాడు సుంకిరెడ్డి. ఈ దీర్గకవితలో తెలంగాణా 
58 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


మాండలికపు నడక కనిపిస్తుంది. “ఇవాల్టి తెలంగాణా కవి ఏం గానం చేస్తున్నాడు, 
ఏం చెబుతున్నాడు, ఏం రాస్తున్నాడు అని తెలుసుకోవాలనుకునేవారు 'దాలి” 
చదవడం తప్పనిసరి. 
-ో*వార్త”-26. 08. 2001 (ఆదివారం) 
మీ 'దాలి సెగలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష దాన్ని ఆహ్వానించాలి. 
దేశం తెల్లదొరల చేతుల్లోంచి తెలంగాణా దొరల చేతుల్లోకి పోకుండా ప్రజలు 
అందిపుచ్చుకోగలుగుతారా? సంశయం నన్ను పీకుతోంది. లోతులు 
తెలియనివాడిని, పైపై చూపులేనావి. ప్రజలచేతుల్లోకి రావాలని నా కోరికా, 
సంశయాలకు అందుకే పరిమితులుంటాయి. 

“ఇంటి దొంగలపని ఇంతింతగాదయా” ఈ ఇంటిదొంగల్లో ఎవరిని 
చేర్చాలో, ఎవరిని తొలగించాలో? 

'నా నేలపేరులేని దేశపటం అబద్ధం, ఉత్తరాంచల్‌ చత్తీస్‌గడ్‌లు 
నిజాలవుతాయా? తెలంగాణ అంటే పాలకుల అనుబందాలు వీడి (ప్రజల 
అనుబంధాలు బలపడడం నిజమవ్వాలి. పాలకుల మధ్య విభజన కనిపిస్తున్నంత 
నిజమా? ప్రజల విడిపోతూనే వున్నారు. కలుస్తున్నది కూడా కలవాల్సినంతగా 
లేదేమో? 

'నిఘంటువులిప్పుడు నిజంగా బొందలగడ్డలు” 

నా ఆకాంక్షకూడా ప్రజల తెలంగాణ రూపొం'దాలి” 

- పడాలజోగారావు, శ్రీకాకుళం, 2001 

'దాలి” నదివిన మస్తుగున్నది. మన తెలంగాణ తల్లి శెరల మీద 
కయితగట్టిన నీకు, అచ్చేసిన తెలంగాణా సాంస్కృతిక వేదికకు దండాలు. మీ 
కలం యింకా యిసొంటి కయితలల్లాలని కోరుకుంటాన. 

- శ్రీదాస్యం లక్ష్మయ్య, హుస్నాబాద్‌, 2001 

“దాలి చదివిన బాగున్నది. తెలంగాణా ముఖచిత్రం అంతా కండ్లల్ల 
కనబడ్డది. తెలంగాణా ఎతశిత మీ కయిత కైగట్టినతీరు నచ్చింది. అచ్చం 
తెలంగాణ యాస బాసలో మీరు ఈ గడ్డ బ్రతుకు ఎట్లానడుస్తున్నదో “'దాలిలో 
చదివాను. ఏదిఏమైనా బలెవిషయాలు. కైగట్టి ఇక్కడిమాట, ఆత్మ ఆత్మీయత 


దాలి 59 


ఇక్కడి దుస్థితి మీ కయిత గట్టిన తీరు నాకు బలెనచ్చింది. ఇటీవల నన్ను బాగా 
కదిలించిన పుస్తకాలలో 'దాలి” ఒకటి. మీకోదండం. నీ బాణిలో తెలంగాణ 
తీరొక్క విషయం చెప్పడానికి చేసిన ప్రయత్నానికి చాలా సంతోషం. 

ఫీ హెచ్‌. ఆంజనేయులు, ఖమ్మం, 2001 


తెలంగాణ దీర్భ కవితలు : పరిచయం 
మార్చిస్టులు ఇప్పటి వరకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమూర్త 
కార్యాచరణే అందిస్తూ వచ్చారు. ఆచరణ సాధ్యమైన కార్యాచరణను 
అందించడంలో వారు విఫలమయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ కవులు 
బలంగా పట్టుకున్నారు. 
సుంకిరెడ్డి నారాయణరెడ్డి 'దాలి” దీర్లకవితలో ఈ విషయం అత్యంత 
సృష్టంగానూ, నిర్గుష్టంగానూ వ్యక్తమైంది. తెల్లోడి మారేశమై వచ్చిన అంతర్గత 
వలస పాలకులను నిర్ధిష్ట కార్యాచరణతో ఎదుర్కోవడం అవసరమనే విషయాన్ని 
ఈ కవితలో చెప్పారు. స్థానీయతను ఆహ్వానించడం ద్వారా ప్రపంచీకరణను 
ఎదుర్మోగలమని స్పష్టంగా పలికాడు. 'దాలి' దీర్లకవిత అన్ని విషయాల్లో అత్యుత్తమ 
కావ్యంగా ముందుకు వచ్చింది. చాలా మంది తెలంగాణ కవులకు ఈ కావ్యం 
ప్రేరణగా కూడా నిలిచింది. 
- కాసుల ప్రతాపరెడ్డి-ఆంధ్రప్రభ, సాహితీ గవాక్షం 10.09.2007 
ప్రాంతీయతకీ, ఆయా ప్రాంతాల భాషా సంస్కృతులకీ ముప్పుగా 
పరిణమించింది గోబలైజేషన్‌. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ స్పృహతో వస్తున్న 
కవిత్వాన్ని కూడా గ్లోబలైజేషన్‌ను వ్యతిరేకించే సాహిత్యంగానే పరిగణించాలి. 
ఈ దృష్టితో చూసినప్పుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి దీర్ణకవిత 'దాలి” ఈ కోవలోకి 
వస్తుంది. తెలంగాణ పల్లెపై వలస పాముపడగల నీడల గురించిన హెచ్చరిక 
ఈ కవిత. 
శంకర్‌ “తెలుగు కవిత్వం-గ్లోబలైజేషన్‌ నేపథ్యం'-వార్త 
'సృష్టి(4-3-2007) 


60 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


ధర్మాగ్రహ ప్రకటన “దాలి” 

నా చిన్నప్పుడు మా వంటింట్లో మూలకు దాలి ఉండేది. ఒక మా 
ఇంట్లోనే కాదు తెలంగాణాలోని ప్రతి ఇంట్లోను దాలి వుండేది. దాలి ఒకప్పుడు 
తెలంగాణ జీవితంలో ఒక భాగం. తెలంగాణ రైతు కుటుంబానికి ప్రతీక. 
పిడకలతో రగులుతూ వుండే పొయ్యి మీద పాలకుండలో పాలు రగులుతూ 
వుండేవి. ఓ మంచి రుచి పాలకు వచ్చేది. కాలక్రమంలో దాలి 
కనుమరుగైపోయింది. కానీ సుంకిరెడ్డి నారాయణరెడ్డి దీర్చ కవిత 'దాలి'ని చూస్తే 
ఇదంతా గుర్తుకువచ్చింది. ఈ పేరును ఎంచుకోవడంలోనే ఒక విలక్షణత వుంది. 
తెలంగాణ రగులుతూ వుంది అన్న విషయాన్ని ప్రతీకాత్మకంగా చెప్పాడు 
సుంకిరెడ్డి. 

ఎవరీ సుంకిరెడ్డి అన్న ప్రశ్న ఉదయించే అవకాశం ఉంది. ఎందుకంటే 
సుంకిరెడ్డి కవిత్వం రాసుకుంటూ పోతాడే తప్ప పుస్తకం వేసుకోవడంలో 
వెనకపడిపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీలోని 1982 ప్రాంతంలో వున్న 
కవులు పుస్తకాలు వేసుకోమంటే ఇప్పుడే పుస్తకం వద్దు నాన్న అన్న సీనియర్‌ 
సాహచర్యమే దానికి కారణమని నేనంటున్నాను. ఆ రకంగా వెనకబడ్డ వాళ్ళల్లో 
సుంకిరెడ్డి ఒకడు. సుంకిరెడ్డి సాహిత్యలోకంలో కొత్తవాడేమీ కాదు. అతను 
విప్లవ కవిత్వం రాశాడు. యూనివర్సిటీలో వున్నప్పుడు “ఈ తరం యుద్ద కవితి 
ప్రచురించాడు. 94లో మొదటి కవితా సంపుటి “తోవ ఎక్కడ” ప్రచురించాడు. 
ఆ తరువాత జూలై 2001లో 'దాలి” కవిత ప్రచురించాడు ఈ మధ్యకాలంలో 
చాలా పనులు చేశాడు. జముకు బులెటిన్‌కి 'బహువచనంికు సంపాదకత్వం 
వహించాడు. ఎర్ర సముద్రం. నాగావళి కథలు, జల్‌జలా కవితా సంపుటాలకి 
ముందుమాట రాశాడు. సురేందర్‌ రాజుతో కలిసి “మత్తడి” తెలంగాణా కయిత 
పుస్తకాన్ని తెచ్చాడు. కరవు, ఫ్లోరోసిస్‌ బాధిత నల్గొండ కవి సుంకిరెడ్డి. కరవు, 
ఆత్మహత్యలు హింసా ప్రతిహింసలతో రగులుతున్న తెలంగాణా సొతంత్రం 
కోసం సుంకిరెడ్డి ఎత్తిన గొంతు 'దాలి”. ఇది ఒక ఆక్రోషం, ఒక ఆందోళన, 


దాలి 61 


ఇది ఒక చెయ్యెత్తిన ఖడ్గం, ఇది ఒక నిరసన. ఇది ఒక కంపారిటివ్‌ స్టడీ. 
ఎట్లానో చూద్దాం. 

తాడెత్తు కెరటాలుండవ్‌ 

పిడికెలు నప్పున సల్లారుతయ్‌ 


గుడిసెలు బతుకమ్మల్లా తేలిపోవ్‌ 
చెద మట్టిలో కలిపేస్తుంది. 


మొండెం రెక్కలు అతుక్కునే వుంటయ్‌ 
కుండలు పటీల్మంటయ్‌ 


హాహాకారాలుండవ్‌ 
మూల్లు ఏ కెమెరాకు పొర్లిన శోకం కాదు 


ఉబ్బిన శవాలుండవ్‌ 
గత్తర వాసన గుప్పమంటుంది. 


కోస్తా ప్రాంతంలాగా తెలంగాణలో తాడెత్తు కెరటాలు వుండవ్‌, అక్కడ 
తేలిపోయినట్టుగా ఇక్కడ గుడిసెలు తేలిపోవు. మొండెం రెక్కలు అతుక్సొనే 
వుంటాయ్‌. హాహాకారాలు వుండవ్‌. ఉబ్బిన శవాలుండవు. కానీ ఇక్కడి జీవితం 
ఎలా వుంది? గుడిసెలు తేలిపోవు కానీ చెద మట్టిలో కలిపేస్తుంది. మొండెం 
రెక్కలు అతుక్కునే వుంటాయి కానీ కుండలు పటీల్మంటయ్‌ అంటే వ్యక్తులు 
చనిపోతారు. ఉబ్బిన శవాలు వుండవు కాని గత్తర వాసన గుప్పుమంటుంది. 
నీళ్ళల్లో గుడిసెలు తేలడాన్ని కవి బతుకమ్మల్లా పోలుస్తాడు. ఊర్లల్లో ఎక్కువ 
మంది చనిపోవడాన్ని గత్తెర అంటాడు. ఈ పుస్తకం అంతా తెలంగాణ భాష 
తెలంగాణా జీవితం వాగులా పారుతుంది. ఇక్కడ హాహాకారాలుండవ్‌. మూల్గులు 


62 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


వుంటాయ్‌. ఆ మూల్లులు ఏ కెమెరాకు శోకం కాదు. వివక్షకు గురైన ప్రాంత 
కవి ఆక్రోషం ఇది. మరి ఇది ఎలాంటి ప్రాంతం? 
నదులు నడిచిన నేల 
నంది నడిచిన నేల 
నాగల్ల కోండ్రల్ల తాన మాడిన నేల 
నేడు మిగిలేనులే జంగమోని పాత్ర 
కొమ్ముల పగ్గం గటు తెగంగనె 
గిటు మూదాడు పడ్షోల్లం 
హాత్మడీల్‌ గటు పగలంగనె 
గిటు మెడ సంకెల పడ్డొల్లం 
దేశమంతటా బారసాల 
నాకింకా చెరసాల 
ఇది నదులూ నందులూ నడిచిన నేల, కోండ్రల మధ్య స్నానం చేసిన 
నేల, అలాంటి నేల జంగమోని పాత్ర వహించింది. బిక్షం వేసే చెయ్యి బిక్షం 
అడుక్కునే స్థితికి చేరుకుంది. నిజాం పగ్గం తెగిపోయిన వెంటనే ఇటు సమిష్టి 
ముగుతాడు పడిన ప్రాంతం... చేతి సంకెళ్ళు తెగిపోగానే ఇటు మెడకు సంకెల 
పడిన ప్రాంతం. పగ్గం తెగిపోయి ముగుదాడు పడిందని, చేతి సంకెళ్ళుతెగిపోయి 
మెడకు సంకెల్లు పడినవని అభివ్యక్తీకరించడంలో కవి ప్రతిభ కన్పిస్తుంది. బలమైన 
వ్యక్తీకరణని ఈ వ్యాక్యాల్లో మనం గమనించవచ్చు. గంపలతోని ఈ ప్రాంతం 
వాళ్ళు దేశం పోతే కాల్వలెంట మీరు ఇక్కడిక వచ్చారు. ఇప్పుడు మా పట్టణాలు, 
వూర్లు అన్నీ మీవె అంటాడు కవి. తెలంగాణా భూములు ఉద్యమాల ఊహల 
ఎత్తుగడల మీద పరాయి వాళ్ళ పాలయ్యాయని భూముల చేజిక్కించుకున్న 
వైనాన్ని కూడా కవి వ్యక్తపరుస్తాడు. 
రెండు ప్రాంతాలని విశ్లేశించడమే కాదు ఈ ప్రాంత వ్యక్తి ఎలాంటి 
అమాయకుడో, ఎంత మంచివాడో కూడా చెబుతాడు. 
నోట్లె నాల్మె లేనోడు 


తల్లినిడిస్తే తల్లిడిల్లెటోడు 


హంసవై వొస్తే చెరువు మావోడు 

దాహమై వస్తే చెలిమె మావోడు 

బేహారివై వస్తివి 

భూహారివై వస్తివి 

తెల్లోని మారేశమై వస్తివి గదరా 

నోట్లె నాలుక లేనోడు. తల్లిని వదిలిపెట్టి వుండలేనోడు హంసవై వొస్తె 
చెరువై, దాహమై వస్తే చెలిమై వుంటాడు. ఇంతకన్నా గొప్ప అభివ్యక్తి వుండదు, 
తన ప్రాంత మంచితనం గురించి చెప్పడానికి. ఎవడురా నాకు నాగలి నేర్చింది. 
జొన్నంబలి నేర్చింది. శ్రీనాధుడు ఈసడించకముందే, కాటన్‌ దొర పుట్టకముందే 
దేశ దేశాల దొరలు దేబిరించిన దాన్యం నాది అంటాడు కవి. ఈ వాక్యాలు 
విన్నప్పుడు ఒళ్ళు పులకింతలు పెడుతుంది. ఆనందంతో వూగిపోతాం. 

ఎంగిలి పద్యాలను పాతేసి 

సోమననై 

సొంతకైతకు ఆదిని నేను 

ఆదికవిని నేను 

ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని వాక్యాలు ఈ దీర కవితలో 
కన్పిస్తాయి. 'దాలి” కవిత ఒక క్రోధ ప్రకటన. ఆలోచనతో కూడి ఆవేశ ఆగ్రహ 
ప్రకటన. ఒక వేదన. తెలంగాణ గురించి ఇదివరలో వచ్చిన సంపుటాలకి ఇది 
విభిన్న ప్రకటన. ఇది ఒక విశిష్టమైన ప్రకటన. ఆగ్రహానికి తగినట్టుగా తెలంగాణా 
భాషను ఉపయోగించుకున్న కవిత్వ ప్రకటన. 

సుంకిరెడ్డి ఆ సమయంలో వచ్చిన కవులు తమ పుస్తకాలని 
వేసుకోవడంలో వెనకపడ్డారు కాని తమ ఆలోచనలో వెనకపడలేదు. తమ 
ఆగ్రహంలో వెనకపడలేదు. కవిత్వాన్ని వాళ్ళు కెరీర్‌ చేసుకోలేదు. అందుకూ, 
తన ధర్మాగ్రహాన్ని కవిత్వమయం చేసినందుకూ నారాయణరెడ్డికి అభినందనలు 


64 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


తెలియజేస్తున్నాను. 
అన్నాలం పాడుగాను ఎవల సొమ్ము మాకెందుకు 
మానీల్లే మాకు గావాలె.. 
అన్న కవి అభిప్రాయాన్ని బలపరుస్తున్నాను... 
జింబో (మంగారి రాజేందర్‌) “గుండెతడి” 
శీర్షిక-ఆంధ్రభూమి-21. 02. 2005 (సోమవారం) 


దాలి 65 


రచయిత ఇతర పుస్తకాలు 


కవిత్వం: 1.తోవఎక్కడ-1994 
2.దాలి-తెలంగాణ దీర్ణకవిత-2001. 
3.నల్లవలస-తెలంగాణ దీర్ణకవిత(ఇతరులతో కలిసి)1998. 
4.విపశ్యన కవిత్వం-1886-1991(ఇతరులతో కలిసి) 
5. తావు - 2016 
సంపాదకత్వం: 1.1971-80 ఈ తరం యుద్ధకవిత(ఇతరులతో కలిసి)1982. 
2.జముకు సాహితీ బులెటిన్‌-1986-1989. 
3.యానగాలి-శ్రీకాకుళ కవిత్వం(ఇతరులతోకలిసి). 1990 
4.బహువచనం-దళిత బహుజన కవిత్వం-1998. 
5.మత్తడి-తెలంగాణ ఆధునిక కవిత్వం(సురేంద్రరాజుతో కలిసి)2002. 
6.మన తెలంగాణ-నల్లగొండ జిల్లా సాహిత్య సంచిక(బైరెడ్డి కృష్ణారెడ్డితో కలిసి)2007 
7. కమ్యూనిజమా? కోస్తా వాదమా? (సి.పి.ఎం తెలంగాణ వైఖరిపై విమర్శ) (ఇతరులతో కలసి) 
8.1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం(సంగిశెట్టితో కలిసి)-2009. 
9.సురవరం తెలంగాణ వ్యాసాలు(సంగిశెట్టితో కలిసి-2010. 
10.సురవరం దస్తూరి (సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు)-2010. 
పరిశోధన: 1.ముంగిలి-తెలంగాణ ప్రాచీన సాహిత్యం-2009. 
2. అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవితచిత్రణ-1982(అముద్రితం). 
3.తెలుగు కవిత్వం-తాత్త్విక నేపథ్యం-1991(అముద్రితం). 
4.తెలంగాణ సాహిత్య చరిత్ర-తెలుగు అకాడమి-2012 


విమర్శ: 1. గనుమ-దళీత,బహుజన,ముస్లిం,తెలంగాణ అస్తిత్వ సాహిత్య వ్యాసాలు-2010 


విశ్లేషణ: ఛీకృష్ణ కమిటీ (శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్‌మీద విశ్లేషణ) (సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి) - 2011 
పురస్కారాలు 1. 'తెలంగాణచరిత్రకు బి.ఎన్‌. శాస్త్రి పురస్కారం - 2011 

2. “గనుమికు శాతవాహన విశ్వవిద్యాలయం ద్వారా ముదిగంటి వెంకట నర్సింహారెడ్డి పురస్మారం 

2014 

3. “ముంగిలి'కి ప్రొఫెసర్‌ ఎస్వీ రామారావుగారి “పరిశోధన పురస్మారం - 2014 

4. “'ముంగిలికి ద్వానాశాస్త్రి పురస్కారం - 2014 

5. రాష్ట్ర ఉత్తమ సాహితీవేత్త పురస్కారం - 2015 

6. 'ముంగిలికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమగ్రంథ పురస్కారం - 2012. 

* (ముంగిలి కాకతీయ యూనివర్సిటీ తెలుగు ఎం.ఏ కు పాఠ్యగ్రంథం. 

* తెలంగాణచరిత్ర' ఉస్మానియా యూనివర్సిటీ - చరిత్ర శాఖ ఎం.ఎ.కు రిఫరెన్స్‌ గ్రంథం. 


66 సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


య 


